సోమవారం 
16-10-2023 


విజయవాడ ప్రచురణ 


సంపుటి : 72, సంచిక : 116 
పేజీలు :8, వెల: రూ.5.00 


Simultaneously published from 
Vijayawada, Hyderabad, Visakapatnam, 


Kurnool, Tirupathi, Karimnagar, Khammam 


VISALAANDHRA Regd No.VJ/042/2021-23 


www.visalaandhra.com 


అ స్థాపితం :1952 


అక్షరాక్షరం అభ్యుదయం 


మారణహోమాన్ని ఆపండి 


గాజాపై ఇజ్రాయిల్‌ దాడుల క్రమంలో బ్రిటన్‌లో 
పలస్తీనాకు మద్దతుగా భారీ ప్రదర్శనలు జరిగాయి. 
హమాస్‌కు మద్దతిస్తే అరెస్టు చేస్తాం, 14ఏళ్లు జైలుకు 
పంపుతామన్న పోలీసుల హెచ్చరికలను బేఖాతరు 
చేసి వేలాది మంది వీధుల్లోకి వచ్చి పలస్తీనాకు 
సంఘీభావాన్ని ప్రకటించారు. 

2 


య. ఎండలు 


పెరిగిన ఉష్టోగ్రతలు 
జాడ లేని 

శీతవేళ 

వర్షాభావంతో Stes 5 
ఎండిపోతున్న 
జలాశయాలు 


జీవో117 ప్రభావం * ఉన్నత పాఠశాలలకు 3,4,5 తరగతుల తరలింపు 


ఖాళీ అయిన ప్రాథమిక బడులు ? ప్రైవేటుకు 3.80 లక్షలమంది విద్యార్థులు 
ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణతో నష్టం 


రాష్ట్రలో మ See చెందిన 
3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠ 
శాలల్లో కలిపేయడం, సదరు ఉపాధ్యాయులను 
క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 
నంబర్‌ 117తో విద్యా వ్యవస్థ విచ్చిన్నమవుతోంది. 
దీని ప్రభావంతో ఈ విద్యా సంవత్సరానికి చెందిన 


ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని మూడు లక్షల 80 


వేల మంది విద్యార్థులు (పైవేట్‌ పాఠశాలలకు 
తరలిపోయిన్నట్లు ప్రభుత్వ గణాంకాల ఆధారంగా 
తెలుస్తోంది. (గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక 
పాఠశాలల్లో ఏకపక్ష నిర్ణయంతో 3,4,5 తరగతు 


లను విలీనం చేయడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. 


ఆయా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల 
సంఖ్య పూర్తిగా కుదించుకుపోయింది. అటు 
తరగతుల్లోనూ విద్యార్థుల సంఖ్య 15 నుంచి 20 
మంది వరకు కుదించుకుపోయింది. ప్రాథమిక 
పాఠశాలల్లో మొత్తం ఒకటి, రెండు తరగతులు 
కలిపి 50 మంది మాత్రమే ఉంటున్నారు. 
ఉపాధ్యాయులు సైతం ఒకరిద్దరికే 
పరిమితమైపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 
విద్యార్థులు, తల్లిదండ్రులు తమ “పిల్లలను ఒకటి 
రెండు తరగతుల చదివించాక మళ్లీ వేరే 


-మిగతా 2లో 


కేసీఆర్‌ సమర శంఖం 


జనాకర్షక పథకాలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల 


పింఛన్లు, రైతుబంధు పెంపు 
కొత్తగా మహిళా సౌభాగ్య పథకం 
వంట గ్యాస్‌ సిలిండర్లపై రాయితీ 


sag 


గ | 
ఇడి 


51 మంది అభ్యర్థులకు బీఫారాల పంపిణీ 


\ | 
గ A 2 
కొంతమందిని మార్చే అవకాశంపై కట! Ci al 


బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్ర 
శేఖరరావు ఎన్నికలకు సమరశంఖం పూరించారు. 
ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌... బీఆర్‌ 
ఎస్‌ (ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో 


మానవతా సంక్షోభం 
సృష్టించొద్దు 
ఇజ్రాయిల్‌కు 
అంతర్జాతీయ 
సంఘాలు, అనేక 
దేశాల పిలుపు 


ఆకలి, దప్పికతో గాజాలోని 
ప్రజలు తల్లిడిల్లిపోతున్నారు. 
ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు 
ఉధృతంగా కొనసాగుతుండటం 
సురక్షిత ప్రాంతాలు లేకపోవడం, 
మానవతా సాయం 
అందకపోవడంతో ఎటు పాలుపోక 
ప్రతి క్షణం ఓ యుగంగా 
గడుపుతున్నారు. రక్షిత నీరు అందక 
అనేక ప్రాణాంతక వ్యాధులు 

-మిగతా 2లో 


51మందికి బీఫారాలను అందజేయడంతో పాటు 
పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 
మొదట అభ్యర్థులందరికీ బీఫారాలను అందించ 
డంతో పాటు మిగిలిన 5 నియోజకవర్గాలకు 
కూడా అభ్య గ్యర్భులను 


వైసీపీ ముందస్తు జాబితా? 


అభ్యర్థుల ఎంపికపై కసరత్తు 
సిట్టింగుల్లో ఆందోళన 
కొందరికి స్థాన చలనం 


మాజీ సీఈసీ 
ఎంఎస్‌ గిల్‌ మృతి 


ళ 
కమిషనర్‌ (సీఈసీ) fm & 
మనోహర్‌ సింగ్‌ 2 
గిల్‌(87) ఆదివారం దక్షిణ దిల్లీలోని మ్యాక్స్‌ 
ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 
1996 నుంచి 2001 వరకు ఐదేళ్లపాటు 
సీఈసీగా పనిచేశారు. పంజాబ్‌ కేడర్‌ 
ఐఏఎస్‌ అధికారి అయిన గిల్‌ కాంగ్రెస్‌ 
టికెట్‌పై 2004లో రాజ్యసభకు ఎన్నిక 
య్యారు. 2016 వరకు రెండు దఫాలు 
రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కాంగ్రెస్‌ 
ప్రభుత్వంలో యువజన వ్యవహారాలు, 
క్రీడలు మంత్రిగా, కార్యక్రమాల అమలు 
శాఖ మంత్రిగా పనిచేశారు. 


భారత మాజీ 
ప్రధాన ఎన్నికల 


టి.టి.డి. పాలక మండలి సభ్యులు, 
మా యువనేత, డైనమిక్‌ లీడర్‌ 


గారికి 


mn 


బీజేపీలో స్ట స ల లొల్లి! 


పార్టీ టికెట్లు ఎగరేసుకుపోతున్న (| 
మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు 

TU 
కాషాయ పార్టీ శ్రేణుల ఆశలకు గండి స, 4 Pe 
మొండిచేయి చూపడంపై నేతల ఆగ్రహం Aa Uy 


ఇదీ ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి 


చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 


ఆ 
రాష్ట్రవ్యాప్తంగా 


పాల్గొన్న టీడీపీ విశాలాంధ్ర బ్యూరో అమరావతి: 
న్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు 
నేతలు, కార్యకర్తలు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 'న్యాయానికి సంకెళ్లు' పేరుతో నిరసనలు 
జరిగాయి. ఆదివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు 
బాబుకు ప్రాణహాని వినూత్న రీతిలో జరిగిన నిరసనల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు 
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేతులకు తాళ్లు, 
౧ ల! a 
తలపెట్టే కుట్ర రిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపిన దృశ్యాలను వీడియో 
జరుగుతోంది తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టారు. విశాఖలో టీపీపీ ఏపీ 
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మో 
న్‌, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, రాజమహేంద్రవరం 
అచెన్నాయుడు, హన్‌, ఎంపి కనక: || 
ట్ట లోని విద్యానగర్‌లోని క్యాంప్‌ సైట్‌ వద్ద మహిళలతో కలిసి నారా 
లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరి పాల్గొన్నారు. 'బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు, 
కా అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి” అని నినాదాలు 
భువనేశ్వరి ఆరోపణ Mba? 


KANCHIPURAM 


ఏన్‌ NARAYAN I 


SILKS 
లి Pushkarghat Road, Kotagummam Rajahmun y 


Other Locations: Ameerpet | Attapur | Jubliee Hills | Uppal | Suchitra | Kakinada | Nellore 


Celebrity Guest 
Sreeleela 


శ్రీ పీఠం పీఠాధిపతులు (కాకినాడ) 
పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిచే 
గొప్ప ప్రారంభం 


ప్రతి 15,000 రూపాయలకు కొనుగోలు పై 
20 గ్రాముల వెండి నాణెం ఉచితం 


PATTU SAREES | DESIGNER SAREES | BRIDAL GOWNS | CROPTOPS 


MEN'S ETHNIC WEAR 


YAL 


en DO2lO 


రాజమండ్రి లో 
కంచి పట్టు చీరల ప్రపంచం 


p2 | 


సోమవారం 16, అక్టోబరు 2023 | 


మండుతున్న ఎండలు మానవతా సంక్షోభ 
విశాలాంధ్ర వ ఉత్తరాంధ్ర జిల్లాలతో ఇజ్రాయిల్‌కు అమెరికా మదతు నివారణకు చర్యలు 
పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలో టల 


పెరిగిపోవడంతో ఉక్క పోత, వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 
ఈ వాతావరణం వేసవిని తలపిస్తోంది. అక్టోబరు మూడో వారం 
వచ్చినా శీతల గాలుల జాడే లేదు. సాధారణంగా దసరా పండుగ 
వచ్చేసరికి రాత్రి సమయంలో అయినా చలి మొదలు కావాలి. 
నవంబరు, డిసెంబరు, జనవరిలో చలి అధికంగా ఉంటుంది. ఈ 
ఏడాది వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో చెరు 
వులు ఎండిపోయాయి. తాగునీరు అందించే జలాశయాలు 
అడుగంటాయి. అక్టోబరులోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే 
వేసవి కాలంలో నీటీ ఎద్దడి ఎలా ఉంటుందో అన్న ఆందోళన 
ప్రజల్లో మొదలైంది. పగటిపూట ఉష్టోగ్రతలు అధికమయ్యాయి. 


వాషింగ్టన్‌: అగ్రరాజ్యమైన అమెరికా ఒకవైపు 
ఇజ్రాయిల్‌కు యుద్ధంలో సహయ 
సహకారాలు అందిస్తూనే మరోవైపు 
మానవతా సంక్షోభాన్ని నివారించేం 
దుకు కసరత్తు చేస్తోంది. గాజా పరిస్థితి 
దృష్టా పలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ 
అబ్బాస్‌తో పాటు నెతన్యాహుతో 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చర్చలు 
నిర్వహించారు. మానవతా సాయాన్ని 
గాజా ప్రజలకు అందించేలా 


కొనసాగింపునకు మద్దతు ఇవ్వాలని, తమ వైపు నుంచి 
పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అదే 
సమయంలో ఇజ్రాయిల్‌ కోసం 
 యూఎస్‌ఎస్‌ డ్వైట్‌ డి. ఐసన్‌హోవర్‌ అనే 
క్యారియర్‌ (స్ట్రైక్‌ గ్రూప్‌ను అమెరికా 
పంపింది. తూర్పు మధ్యధరా సముద్రంలో 
యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌ క్యారియర్‌ 
పనిచేస్తోంది. మానవతా సంక్షోభాన్ని 
నివారించేందుకు అమెరికా విదేశాంగ 
మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పశ్చిమాసియా 


యుద్ధం విస్తరించకుండా నిలువరించే ప్రయత్నాలను 
కొనసాగిస్తున్నారు. ఇదే అంశమై అనేక అనేక దేశాలతో 
చర్చలు జరిపారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి 
ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్దాన్‌తో పాటు యుఏఈ ప్రభుత్వ 
ప్రతినిధులతోనూ చర్చించారు. అమెరికా రక్షణ మంత్రి 
లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ 
గాలెంట్‌తో భేటీ అయి సామాన్యులను రక్షించాల్సిన 
ఆవశ్యకత గురించి చర్చించారు. యుద్ధం మొదలైన 
తర్వాత పలస్తీనా అధ్యక్షుడితో బైడెన్‌ మాట్లాడటం ఇదే 
మొదటిసారి కాగా ఆయన నెతన్యాహుతో అనేకసార్లు 


మారణహోమాన్ని ఆపండి 


పలస్తీనాకు మద్దతుగా బ్రిటన్‌లో భారీ ప్రదర్శనలు 


సాధారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉండాల్సి మాట్లాడారు. సామాన్యుల రక్షణ చర్యల దేశాలతో దౌత్యపరంగా చర్చించారు. సంభాషించారు. 

ఉండగా, ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న మార్పులు కార లండన్‌: గాజాపై ఇజ్రాయిల్‌ దాడుల క్రమంలో బ్రిటన్‌లో 

ణంగా అధిక వేడి పుట్టిస్తోంది. విశాఖలో గత వారం రోజులుగా పలస్తీనాకు మద్దతుగా భారీ ప్రదర్శనలు జరిగాయి. హమాస్‌కు మద్దతిస్తే 

35 నుంచి 38 డిగ్రీల వరకు సగటున పగటిపూట ఉష్ణోగ్రతలు అరెస్టు చేస్తాం, 14ఏళ్లు జైలుకు పంపుతామన్న పోలీసుల హెచ్చరికలను ~~ ఆపా 

నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే అక్టోబరులో 29 నుంచి బేఖాతరు చేసి వేలాది మంది వీధుల్లోకి వచ్చి పలస్తీనాకు సంఘీభావాన్ని రురి గు అతిరదుంచొదు తక్షణమే దాడులు లి 

30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎండ ప్రకటించారు. విపత్తుకర పరిస్థితులను నివారించేందుకు పలస్తీనాకు (1 గ్‌ య ఇజ్రాయిల్‌కు చెనా సూచన 
ర 


తీవ్రత అధికంగా ఉండడంతో వృద్దులు, పిల్లలు అల్లాడిపోతు 
న్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు విద్యుత్‌ 
కోతల కారణంగా తీవ్ర అవస్థల పాలవుతున్నారు. కేజీహెచ్‌లో 


మద్దతివ్వాలని ప్రదర్శనకారులు పిలుపునిచ్చారు. రాజధాని లండన్‌, 
మాంచెస్టర్‌, ఎడిన్‌బర్ల్‌ తదితర ప్రముఖ నగరాల్లో భారీ పోలీసు 
బందోబస్తు నడుమ పలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిగాయి. వేలాది 
ఉక్క పోత, ఎండ వేడిమి రోగులను తీవ్రంగా ఇబ్బంది పెడు మంది ప్రజలు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం వరకు కదం తొక్కారు. 
తోంది. ముఖ్యంగా చర్మవ్యాధులు ఉన్నవారు ఈ వేడికి తట్టు పలస్తీనా జెండాలు ప్రదర్శించారు. “రిషి సునాక్‌ సిగ్గు సిగ్గు... 
కోలేక వారికి మరిన్ని సమస్యలు మొదలవుతున్నాయని వైద్యులు ఇజ్రాయిల్‌కు మద్దతివ్వొద్దు... మారణహోమాన్ని ఆపండి” వంటి 
తెలిపారు. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు చల్లని నినాదాలు ఇచ్చారు. ప్రపంచ దేశాలు పలస్తీనాకు మద్దతుగా నివాలని, 
ప్రదేశాల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని, చల్లని పానీయాలు లేకపోతే రాబోయే రోజుల్లో విపత్తుకర పరిస్థితులను చవిచూడాల్సి 
తాగాలని, ఎండ తీవ్రతకు గురికావద్దని వైద్యులు సూచిస్తున్నారు. వస్తుందని (ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అల్‌ అక్సా క్యాంపెయిన్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌ 
మరోపక్క వర్షాలు కురవకపోవడంతో తాగు, సాగు నీరుకు తీవ్ర పటేల్‌ అన్నారు. లండన్‌లో ప్రదర్శనల క్రమంలో వెయ్యి మందికిపైగా 


బీజింగ్‌: ఇజ్రాయిల్‌ ఆత్మరక్షణ నెపంతో 
తమ పరిధిని అతిక్రమిస్తోందని చైనా 
వ్యాఖ్యానించింది. గాజాపై తక్షణమే దాడులను 
నిలిపివేయాలని సూచించింది. ఇజ్రాయిల్‌-గాజా 
మధ్య శాంతిని చైనా కోరుకుంటోందని ఆ దేశ 
విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ వెల్లడించారు. 
శాంతియుత చర్చల ద్వారా సమస్యను 
వరిష్కరించుకోవచ్చని ఇజ్రాయిల్‌కు హితవు 
పలికారు. పలస్తీనా సమస్యలపై ఐక్యరాజ్య 


సూచించారు. సౌదీ యువరాజు ప్రిన్స్‌ ఫర్దాద్‌తో 
మాట్లాడిన తర్వాత ఈ మేరకు వాంగ్‌ యీ 
వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా శాంతి 
చర్చలు జరపాలని సౌదీ అరేబియాకు 
వాంగ్‌యీ సూచించిన్నట్లు చైనా విదేశాంగ శాఖ 
ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే క్రమంలో ఇరాన్‌, 
సౌదీలో తమ రాయబారి తర్వలో పర్యటిస్తారని 
వెల్లడించింది. స్వతంత్ర పలస్తీనా ప్రకటనతో 
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న 


ఇబ్బందులు తప్పడం లేదు. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది 
ఆశాజనకంగా అనుకూలించకపోవడం వల్లే వర్షపాతం నమోదు 
తక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. 
ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు ఉన్నాయని, నవంబరు, డిసెం 
బరు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 
అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాల్లో కూడా 
వర్షపాతం నమోదు కాకపోతే, వచ్చే వేసవి మరింత తీవ్రంగా ఉం 
టుంది. వాతావరణం మరింత వేడి కావడంతో ప్రజలు తీవ్రంగానే 
ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా 'న్యాయానికి సంకెళ్లు! 
(మొదటిపేజీ తరువాయి) 
చేశారు. మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, పార్టీ 
శ్రేణులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పార్టీ 
కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పాల్గొని, 'బాబుతోనే నేను” 
నినాదించారు. విశాఖలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్ర 
బాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపిం 
చారు. 'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమానికి భారీ స్పందన 
రావడం జగన్‌కు చెంప దెబ్బ అని వ్యాఖ్యానించారు. చంద్ర 
బాబును అరెస్టు చేసి 37 రోజులైనా ఇప్పటి వరకు ఒక్క 
ఆధారమూ చూపించలేకపోయారన్నారు. చంద్రబాబు బరువు 
తగ్గలేదని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
కాగా, నారా లోకేశ్‌, బ్రాహ్మిణి హైదరాబాద్‌లోని తమ నివాసంలో 
చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అరెస్టును నిరసించారు. ఏ 
ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్ర 
బాబుని దూరం చేసేందుకే ఆయనను అరెస్టు చేశారని మండి 
పడ్డారు. రిమాండ్‌లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టా 
లని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం 
క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బాగున్నట్లు 
ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. 


కేసీఆర్‌ సమర శంఖం 


(మొదటిపేజీ తరువాయి) 

ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పార్టీ 
అధినేత కేసీఆర్‌ కేవలం51మంది అభ్యర్థులకు మాత్రమే 
బీఫారాలను అందజేసి మిగిలిన వారికి రులక్‌ ఇచ్చారు. అలాగే 
కొన్ని స్థానాల్లో వివిధ రకాల సమస్యలు ఉన్నందున... వారిని 
మార్చాల్సి వచ్చిందని కూడా స్పష్టం “చేశారు. ఇంకా 63మంది 
అభ్యర్థులకు బీఫారాలను ఆదజేయకపోవడం పై పార్టీ నేతల్లో 
గుబులు మొదలైంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ 
వీఆర్‌ఎస్‌ తరపున టికెట్లు ఆశించి రాని నేతలు నిరాశపడాల్సిన 
అవసరం లేదని... పార్టీ ఏదోవిధంగా వారికి అవకాశాలు 
కల్పించి... వారి సేవలు వినియోగించుకుంటుందని స్పష్టం 
చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడమే చివరి మజిలీ కాదని...అనేక 
రకాలుగా ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉంటాయన్నారు. 
అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, ప్రజలకు దండం పెట్టి ఓటు 
కావాలని అడుగుదామని చెప్పారు. రాజకీయాలన్నతర్వాత 
మంచి, చెడు ఉంటాయని, అలకలు ఉంటాయి. కానీ అందరి 
కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండి వారిలో కోపాలు 
తీసేసుకోవాలని సూచించారు. ప్రతి చిన్న కార్యకర్తతో మాట్లాడే 
ప్రయత్నం చేయాలని, ఇది తప్పక పాటించాలని కేసీఆ! 
ఆదేశించారు. గత ఎన్నికల్లో ఒకరిద్దరికి వ్యక్తిత్వం స 
కోవాలని చెప్పాను కానీ వారు మాట్లాడలేదని... అందులో ఒకరు 
ఓడిపోయారన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ స్‌ ప్రభుత్వం పై 
పూర్తి నమ్మకం ఉందని దాని అభ్యర్థులు నిలబెట్టుకోవాలని అన్నారు. 
అన్నివర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో 

ఎన్నికల మేనిఫె ఫెస్టోలో వీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ 
మహిళలకు పెద్దపీట వేశారు. అలాగే రైతుబంధును మరింత 
పెంచుతూ నిర్ణయం తీసుకునిరైతులను అకట్టుకునే ప్రయత్నం 
చేశారు. అదేసమయంలో ఆసరా పింఛన్లు పెం చుతూ 
సామాన్యులను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు పేదలకు 
సన్నబియ్యం, రూ. 400లకే గ్యాస్‌ సిలిండర్‌, ప్రతి కుటుంబానికి 
భీమా సౌకర్యం” వంటి పథకాలతో మధ్య తరగతి ప్రజలను 
అకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి కేసీఆర్‌ తన 
మేనిఫెస్టోలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించక 
పోవడం గమనార్హం. 'శకేసీఆర్‌ బీమా ప్రతీ ఇంటికి ధీమా' పథకం 
కింద రూ. 5లక్షల భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే 
తెలంగాణ అన్నపూర్ణ పథకం క్రింద తెల్లకార్డుదారులకు సన్న 
బియ్యం పంపిణీకి, ఆసరా పెన్షన్‌ను సంవత్సరానికి రూ.500 
చొప్పున రూ.5వేల వరకు పెంచేందుకు నిర్ణయించారు. 
వికలాంగుల పెన్షన్‌ - రూ. 6000లకు పెంచుతామని... 
అందులో భాగంగా ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 
5,35,000 కుటుంబాలుకు లబ్ధి చేకూరనుందని కేసీఆర్‌ 
తెలిపారు. ఈ పథకాన్ని 2024లో రూ.5వేలకు పెంచి మరుసటి 
సంవత్సరం నుంచి యేటా 300 చొప్పున పెంచుకుంటూ 
వెళతామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా 
చేపట్టిన రైతు బంధు సాయాన్ని ఎకరానికి 16వేలకు 
పెంచుతామని... వచ్చే సంవత్సరం మొదటగా రూ. 12వేలకు 
పెంచి తరువాత ఐదేళ్లలో క్రమంగా రూ.16 వేల వరకు 
పెంచనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సౌభాగ్యలక్ష్మి పథకం 
పేరుతో మహిళలకు గౌరవ భృతి కింద బీపీఎల్‌ కార్డు ఉన్న 
వారికి నెలకి రూ. వేలను అందిస్తామని చెప్పారు. అర్హులైన 
మహిళలకు, వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ కుటుంబాలకు రూ. 500లకె 
వంట గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తామని పేర్మొన్నారు. ఆరోగ్యశ్రీ 
బీమాను ఆరోగ్య రక్షగా పేరును మారుస్తూ... దాని పరిమితిని 
రూ.15లక్షలకు పెంచడం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 
మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటి జాగ 
లేని వారికి గవ్నమెంట్‌ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ 
చేస్తామన్నారు. 


పోలీసులను మోహరించారు. 


సమితి తన వంతు కృషి చేయాలని 


అభిప్రాయాన్ని చైనా వ్యక్తం చేసినట్లు తెలిసింది 


వైసీపీ ముందస్తు జాబితా? 


విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్టంలో ముందస్తు ఎన్నికలు 
లేవనేది స్పష్టమైంది. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ' ఉన్నప్పటికీ 
వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ముందస్తుగానే అభ్యర్థుల జాబితా ప్రక 
టించే వ్యూహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జాబితాపై 
కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఐపాడ్‌ నివేదిక ఆధారంగా 
రాబోయే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాకు సీఎం జగన్‌ 
ఆమోదముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకు 
న్నట్లు జరిగితే తొలి జాబితా త్వరలోనే వస్తుందని ప్రసార మాద్యమాల్లో 
ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌ ఒకవైపు పార్టీ బలోపేతం పైన, 
మరోవైపు టికెట్ల పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా అసెంబ్లీ 
నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. కొందరు 
సిట్టింగ్‌లకు స్థాన చలనంతో పాటు మరి కొందరికి ఉద్వాసన ఉండే 
అవకాశముంది. ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతను దృష్టిలో 
ఉంచుకుని, కొందరి నియోజకవర్గాలను అటూ, ఇటూ మారుస్తారని 
సమాచారం. టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలకు 
దాదాపుగా టికెట్లు ఖరారు కానున్నాయి. కొంతమంది ఎంపీలకు సైతం 
ఎమ్మెల్యేలుగా టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు 
తెలిసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా 
సీఎం జగన్‌ దృష్టి కేంద్రీకరించారు. అవసరమైతే ఆయా సిట్టింగులకు 
స్థాన చలనం కలిగించడంపైనా సమాలోచన చేస్తున్నారు. 2019 
అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 స్థానా 
లను కైవసం చేసుకుంది. 25 ఎంపీలకు గాను 22 గెలుపొందింది. 
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజవర్గాలు 36 ఉన్నాయి. ఇందులో 29 
ఎస్సీ, 7 ఎస్టీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 35 ఎస్సీ, ఎస్టీ 
స్థానాల్ని గెలుపొందింది. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం 
చేసుకునే దిశగా వైసీపీ సిద్ధమైంది. ఆ దిశగా పార్టీ ముఖ్య నేతలకు 
జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సామాజిక బస్సు 
యాత్రలకు వై వైసీపీ (్రీకారం చుట్టింది. 
సిట్టింగ్‌ల్లో ఎంత మందికి? 

ఈ విడత వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో ఎంతమందికి టికెట్లు 
ఇస్తారనేదీ ఉత్మంఠగా మారింది. సిట్టింగ్‌ లలో 14 నుంచి 20 మంది 
అభ్యర్థులకు సీట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐపాడ్‌ నివేదికల 
ద్వారా స్పష్టమైనట్లు సమాచారం. దీంతో చాలామంది సిటింగ్‌ ఎమ్మె 


ల్యేలు తమకు సీటు వస్తుందో? లేదో? అని కలవరానికి గురవుతున్నారు. 
కోసమే ముందస్తు జాబితా 

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను 
ముందే ప్రకటించడం వల్ల వారికి నియోజకవర్గాలపై పట్టు వచ్చేందుకు 
అవకాశం ఉంటుందనే వ్యూహంతో వైసీపీ ఉంది. ఎన్నికల సమీపిం చాక 
అభ్యర్థులకు కొత్త నియోజకవర్గాల కేటాయించడం వల్ల వారికి ప్రజల్లోకి 
పూర్తిస్థాయిలో వెళ్లేందుకు సమయం కుదరదు. విశాఖ క్యాంప్‌ కార్యాలయా 
నికి సీఏం జగన్‌ వెళ్లిన అనంతరం తొలి జాబితా విడుదలపై. కీలక నిర్ణ 
యం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారముంది. ఈ జాబితాపై 
ఇంతవరకు వైసీపీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 
ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక _ పెండింగ్‌లో 
పెడతారు. టికెట్లు లభించని వారికి పార్టీ ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశ 
ముంది. ముందస్తుగా అభ్యర్థుల జాబితా విడుదలైతే... చోటు దక్కని సిట్టింగ్‌ 

ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 
వైసీపీ అధిష్టానం జాబితా విడుదలపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 
ఆరు నెలల ముందే వైసీపీ కార్యాచరణ 

ఆరు నెలల ముందుగానే వైసీపీ తన కార్యచరణను వేగవంతం 
చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక 
బస్సు యాత్రలకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ బస్సు యాత్రల్లో 
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సీనియర్‌ 
నేతలు పాల్గొని జగన్‌ ప్రభుత్వం ఆ వర్గాలకు అందిస్తున్న సంక్షేమం, 
అభివృద్ధిని ప్రజలకు వివరిం చాలని సీఏం పేర్కొన్నారు. ఇప్పటికే 
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలైంది. అనంతరం వై ఏపీ 
నీడ్స్‌ జగన్‌, ఆడుదాం-ఆంధ్రా తదితర వరుస కార్యక్రమాలతో వైసీపీ 
శ్రేణుల్ని ప్రచారంలో భాగస్వాముల్ని చేయనున్నారు. వచ్చే ఏడాది 
ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఈలోగా సీఎం జగన్‌ 
విశాఖలో క్యాంపు కార్యాలయ ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. అన్ని 
కలిసి వస్తే ఈ దసరాకే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు 
జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈనెల 19న విశాఖ పట్నం 


రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారని ప్రచార 
ముంది. ఇప్పటికే రుషికొండలో ఉన్న కార్యాలయాలను 


ఆధునీకరిస్తున్నారు. అది సీఎం క్యాంప్‌ కార్యాలయానికా?, ఇతరత్రా 
వినియోగానికా ? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. 


బీజేపీలో బ్యూరోక్రాట్ల లొల్లి! 


న్యూదిల్లీ: మతతత్వ కాషాయ పార్టీ బీజేపీ 
టికెట్ల కోసం కొంతమంది బ్యూరో క్రాట్లు 
వెంపర్లాడుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ 
ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను 
ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలకు మాజీ ఐఏఎస్‌లు, 
ఐపీఎస్‌లు గండికొడుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ 
జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర్తింపు 
లభిస్తుందని నాయకులు ఆశ పెట్టుకున్నారు. 
అయితే నిన్న మొన్న కాషాయ కండువా కప్పుకున్న 
మాజీ అధికారులు టికెట్లు ఎగరేసుకుపోతున్నారు. 
పార్టీ అధిష్టానం తమను కాదని బ్యూరో క్రాట్లకు 
మొగ్గు చూపడం బీజేపీ నాయకులకు కంటి మీద 
కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది జూన్‌ 
నుంచి ఆగస్టు మధ్య రాజస్మాన్‌, మధ్య ప్రదేశ్‌లో 20 
మందికి పైగా మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు బీజేపీలో 
చేరారు. తమకు మొండిచేయి చూపుతూ 
అధికారులను అందలమెక్కించడాన్ని _ బీజేపీ 
నాయకులు అవమానంగా భావిస్తున్నారు. వీరంతా 
మూకుమ్మడిగా ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి 
బీఎల్‌ సంతోష్‌ను, కేంద్ర మంత్రి గజేంద్ర 
షెకావత్‌ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. 
అధికారులుగా ఉన్న సమయంలో వీరు ఎన్నడూ 
ప్రజా సంక్షేమం కోసం పాటుపడలేదని, ఇప్పుడు 
ఎన్నికల ముంగిట టికెట్ల కోసం బారులు 
దీరుతున్నారని బీజేపీ ఎస్టీ మోర్చా మాజీ అధ్యక్షుడు 
జితేంద్ర మీనా మండిపడ్డారు. ఇంతకాలం 
అధికారాన్ని అనుభవించి ఇప్పుడు విశ్రాంత 
ప్రయోజనాలు పొందడం కోసం టికెట్లు 
ఆశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని 
మోదీని అధికారంలోకి తీసుకువచ్చింది బీజేపీ 
కార్యకర్తలు తప్ప బ్యూరోక్రాట్లు కాదని బీజేపీ 
రాజస్థాన్‌ ఉపాధ్యక్షుడు అన్నారు. రాజస్థాన్‌లో 
డజను మందికి పైగా మాజీ ఐఏఎస్‌లు టికెట్లు 
ఆశిస్తుండగా, వారికి అవకాశం కల్పిస్తే పార్టీ 


శ్రేణులు మూకుమ్మడిగా మరో పార్టీలోకి మారడం 
ఖాయమని కాషాయ నేతలు హెచ్చరిస్తున్నారు. 
కొంతమంది తమ పదవీ కాలం ముగిసిన తరువాత 
బీజేపీలో చేరగా, కొందరు ఎన్నికల ముంగిట తమ 
పదవులకు రాజీనామా చేసి కాషాయ కండువా 
కప్పుకుంటున్నారు. 
కీలక శాఖలు వారికే... 

ప్రస్తుతంలో కేంద్రంలో కీలక మంత్రి 
పదవులలో ఉన్న వారు మాజీ ఐఏఎస్‌లే కావడం 
గమనార్హం. మంత్రి పదవుల్లోనే కాకుండా పార్టీలో 
పదవులను కూడా వీరు ఆక్రమిస్తుండటం విశేషం. 
తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఐపీఎస్‌ 
అధికారి కె.అన్నామలై నియమితులు కావడాన్ని 
ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. 
అంతకుముందు ఓపీ చౌదరి (ఐఏఎస్‌) ని 
చత్తీస్‌గడ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఏకే శర్మ 
(ఐఏఎస్‌) ను ఉత్తర ప్రదేశ్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా 
నియమించారు. అనేక మంది ఐఏఎస్‌/ఐపీఎస్‌లు 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ 
అభ్యర్థులుగా పోటీ చేశారు. 
పాటిస్తారు... ఎదురు చెప్పరు! 

కేంద్రంలో సివిల్‌ సర్వెంట్ల ప్రభావం నానాటికీ 
పెచ్చుమీరుతున్నదని ఒక మంత్రి విమర్శించారు. 
ఈ ఏడాది జులైలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఐఏఎస్‌ 
అధికారులే ప్రజెంటేషన్‌ ఇచ్చారని ఉదహరించారు. 
మా కార్యక్రమాలపై పీఎంఓ నిఘా వేస్తుంది. మేం 
ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలో పీఎంఓలోని 
అధికారులే నిర్ణయిస్తారు. బ్యూరోక్రాట్లకు 
ఆదేశాలను అమలు చేయడమే తెలుసు. వారికి 
ఎదురుచెప్పడం రాదు. అందుకే మోదీ వారినే 
ఎక్కువగా నమ్ముతారు. ప్రజలకు హాని చేసే 
నిర్ణయాలను అమలు చేయడానికి మేమైతే 
వెనుకడుగు వేస్తాము. అందుకే ఆయన మమ్మల్ని 
విశ్వసించరు' అంటూ కుండ బద్దలుగొట్టారు. 


తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. 
ప్లస్‌2 ఉపాధ్యాయులపై గందరగోళం 

దీనికి తోడు కొన్ని ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌ 2 
(11, 12 తరగతుల) విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల 
అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ 
ప్లస్‌ 2 తరగతిలో బోధించేందుకుగాను ఉన్నత 
పాఠశాలకు చెందిన రెండువేల మంది స్మూల్‌ 
అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను అత్యవసరంగా విధుల్లోకి 
తీసుకున్నారు. వారికి పూర్తిస్థాయిలో అక్కడ 
బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ప్లస్‌ 2 బోధనకు 
వెళ్లిన ఉపాధ్యాయుల పరిస్థితి పై గందరగోళం 


ప్రాథమిక విద్య పతనం 


(మొదటిపేజీ తరువాయి) 
పాఠశాలలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
దీంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు 
బదులుగా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చించేందుకు 
తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు 
పాఠశాలల్లో ఒకటి నుంచి పది తరగతి వరకు విద్య 
అందుబాటులో ఉండటంతో వారు ఈ నిర్ణయం 
తీసుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిథిలోని 
3, 4, 5 తరగతులను ఒక కిలోమీటర్‌ దూరంలో 
గల ఉన్నత పాఠశాలలో విలీనం చేయడమే దీనికి 
ప్రధాన కారణమని తల్లిదండ్రులు చెబుతున్నారు. 
అలంకార ప్రాయంగా ప్రాథమిక పాఠశాలలు 

రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాలల్ని 
తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టినప్పటికీ (ప్రాథమిక 
పాఠశాలల్లో విద్యార్థులు సరిపడా లేనందున అవి 
అలంకారప్రాయంగా మారుతున్నాయి. విద్యార్థుల 
సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ కేవలం 
భవనాలు మాత్రమే మంచిగా ఉన్నాయి. విద్యార్థుల్లే 
కుండా భవనాలతో ఉపయోగం ఏమిటని 


2 ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీ 
ఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అనేక సాంకేతిక 
సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఎస్‌ఈ 
విధానంలో పరీక్షలు నిర్వహించడం ఉపాధ్యాయులకు 
తలకు మించిన భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 
40 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ, అందులో 
కేవలం 1000 పాఠశాలకే ఈ విద్యా సంవత్సరానికి 
సీబీఎస్‌ఈ అనుమతులు ఇచ్చింది. మూడు నుంచి 
10 తరగతులకు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షల 


నెలకొంది. రాష్ట్రంలోని 209 ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌ 


నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ 
సీబీఎస్‌ఈ బోధించేందుకు ఉపాధ్యాయులకు తగిన 
శిక్షణ ఇవ్వలేదు. విద్యార్థులకు సీబీఎస్‌ఈ విధానంలో 
ప్రశ్నాపత్రాలు రూపకల్పన పూర్తిస్థాయిలో చేపట్టడం 
లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వం చేపట్టిన విలీన 
ప్రక్రియపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు 
మండిపడుతున్నాయి. 
తరగతుల విలీనం ఉపసంహరించాలి: ఎస్టీయూ 
ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతులను 
ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలన్న ప్రభుత్వ 
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర 
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, 
హెచ్‌.తిమ్మన్న డిమాండ్‌ చేశారు. ఆ తరగతులకు 
బోధించే ఉపాధ్యాయులను సైతం తిరిగి ప్రాథమిక 
పాఠశాలకు పంపాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం 
జారీజేసిన జీవో117 వల్ల విద్యావవస్థ విచ్చిన్నమయ్యే 
పరిస్థితి దాపురించిందని తెలిపారు. తక్షణమే 
ప్రాథమిక పాఠశాలలోకి మూడు నాలుగు 
తరగతులను కొనసాగించి గతంలో ఉన్న 
ఉపాధ్యాయులను అక్కడే ఉండేలా ప్రభుత్వం చర్యలు 
తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


మూడు ఇళ్లు...ఐదుగురు ఓటర్లు 
అందులో ఇద్దరు తొలిసారి ఓటర్లు 


రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మారుమూల పల్లెలో మూడే ఇళ్లు. అయిదుగురే 
ఓటర్లు. ఇక్కడి పోలింగ్‌ కేంద్రం రాష్ట్రంలోనే అతిచిన్న పోలింగ్‌ కేంద్రంగా 
గుర్తింపు పొందింది. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి అసెంబ్లీ నియోజకవర్గమైన భరత్‌పుర్‌ 
సోన్‌హత్‌లోని శేరాడాండ్‌ గ్రామంలో ఈ పోలింగ్‌ కేంద్రం ఉంది. ఇది చందా 
గ్రామపంచాయకతీకి అనుబంధ గ్రామం. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పల్లెలో 
కేవలం మూడే ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా 11 మంది నివాసం ఉంటారు. ముగ్గురు 
పురుషులు, ఇద్దరు మహిళలు. మొత్తం ఐదుగురికి ఓటుహక్కు ఉంది. వీరిలో ఒక 
జంట తొలిసారిగా ఇక్కడ ఓటు వేయనుంది. 2008లో ఇక్కడ కేవలం ఇద్దరే 
ఓటర్లు ఉండగా, గుడిసెలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఈ గ్రామం 
వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు పోలింగ్‌ కేంద్రం కోసం శాశ్వత భవనాన్ని 
నిర్మించారు. పోలింగ్‌ ప్రక్రియ కోసం ఎన్నికల అధికారులు రెండు రోజుల ముందే 
ఇక్కడికి చేరుకుంటారు. ప్రతిసారి ఇక్కడ 100 శాతం ఓటింగ్‌ నమోదవుతుందట. 
ఇదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంటోలో 12 మంది, రేవాలాలో 23 
మంది ఓటర్లు ఉన్నారు. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో 
ఉంది. సంక్షేమ పథకాలతోపాటు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘెల్‌ ఛరిష్మాతో తిరిగి 
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నమ్మకంతో ఉంది. కాంగ్రెస్‌పై అవినీతి 
సంబంధిత ఆరోపణలు గుప్పిస్తూ కమలదళం తన వంతు ప్రయత్నం చేస్తోంది. 


ఆకలి దప్పికలతో తల్లడిల్లిన గాజా 


అందిస్తున్నారు. ఆదివారం నాటికి మరో 2,24,000 మందికి 
ఆహారం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శరణార్థులు 


శత్రువులు మూల్యం చెల్లించుకుంటున్నారని నిప్పులు 


చెరిగారు. * ఇది ఆరంభమే... ఈ యుద్దాన్ని వాళ్లు మొదలు 


(మొదటిపేజీ తరువాయి) 
రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే 
హెచ్చరించింది. ఈ పరిస్థితి తీవ్రమైన మనవతా సంక్షోభానికి 
దారితీయొచ్చని పేర్కొంది. ఇప్పటికే వైమానిక దాడులతో 
విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్‌ ఇక భూమి, సముద్రం నుంచి 
దాడులకు సిద్ధమైంది. ఇప్పటికే గాజాను వీడాలంటూ 
పలస్తీనా ప్రజలకు తేల్చిచెప్పింది. గాజా అష్టదిగ్బంధం 
కారణంగా అక్కడి ప్రజలకు ఆహారం, నీళ్లు వంటివి కూడా 
అందని పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంకా 
అనేకమంది వీధుల్లో తిరుగుతున్నారు. ప్రపంచ ఆహార 
కార్యక్రమం నిర్వహించడం కష్టంగా మారింది. ఆహార నిల్వలు 
పడిపోతుండటంతో ఆకలి చావులు సంభవించవచ్చని 
ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరించింది. నరిహద్దులు 
తెరుచుకోని కారణంగా సరిహద్దుల వద్ద సుమారు 13లక్షల 
మందికి రెండు వారాల పాటు సరిపోయేంత సరుకులు 
నిలిచిపోయినట్లు తెలిపింది. సరుకు రవాణాకు సురక్షిత 
కారిడార్లు ఏర్పాటు చేయాలని యూఎన్‌హెచ్‌ఆర్‌ఓ ప్రాంతీయ 
డైరెక్టర్‌ కొరిన్‌ ప్లీషర్‌ కోరారు. ఇప్పటికే సమయం 
మించిపోయిందని, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, 
పరిస్థితి చేయిదాటక ముందే వారి వద్దకు ఆహారాన్ని 
చేర్చేందుకు సహకరించాలని ప్లీషర్‌ విజ్ఞప్తి చేశారు. గాజాలో 
5,20,000 మందికి క్యాన్లలో ఆహారం, రొట్టెలు, నగదు 


ఆహారం, నీరు లేక అల్లాడిపోతున్నారు. కాలకృత్యాలు 
తీర్చుకునే పరిస్థితి లేకపోవడం దయనీయం. విద్యుత్‌ 
లేకుండా అంధకారంలోనే గడుపుతున్నారని ఫ్లీషర్‌ 
వెల్లడించారు. గాజా జనాభాలో 40శాతం మంది 15ఏళ్లలోపు 
వారే. ఇక్కడ నివసించే 14 లక్షల మంది పాలస్తీనా 
శరణార్థులే అన్నది ఐరాస అంచనా. 75 శాతం ప్రజలు 
రోజువారీ ఆహారం కోసం అంతర్జాతీయ సాయం కోసం 
ఎదురు చూస్తుంటారు. 

ఇదిలావుంటే, పలస్తీనాలో మృతుల సంఖ్య 2,329కు 
పెరుగగా గాయపడిన వారి సంఖ్య 9,714కు చేరింది. ఈ 
మేరకు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం 
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 
సమయం ఇస్తున్నాం... అంతా సురక్షిత కారిడార్‌ ద్వారా 
వెళ్లిపోండి అంటూ ఇజ్రాయిల్‌ సైన్యం మూడు గంటల 
డెడ్‌లైన్‌ను ప్రకటించింది. గాజాను వీడాలని మీకు 
ఇంతకుముందే చెప్పాం... ఇప్పుడు మూడు గంటలు 
ఇస్తున్నాం. దీనిని సద్వినియోగించుకొని ఉత్తర గాజా నుంచి 
దక్షిణాదికి తరలిపోండి” అని వెల్లడించింది. గాజా 
అష్టదిగ్భంధంలో ఉందని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ 
నెతన్యాహు స్పష్టంచేశారు. గగనతలం మీద నుంచే కాకుండా 
భూమి, సముద్రం నుంచి కూడా దాడులకు ఏర్పాట్లు 
చేసుకున్నట్లు వెల్లడించారు. తమ జోలికి వచ్చినందుకు 


పెట్టారు మేము ముగిస్తాం' అని నెతన్యాహు గర్జించారు. 


హమాస్‌ను నాశనం చేసేవరకు విశ్రమించేది లేదని, తమకు 


జరిగిన దానికి క్షమించేది లేదని నెతన్యాహు తేల్చిచెప్పారు. 
గాజా స్టీప్‌పై భూతల విసృత దాడులకు సాయుధ దళాలు 
ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) 


అధికార ప్రతినిధి డానియల్‌ హగారీ వెల్లడించారు. గాజాను 


ఖాళీ చేయాలన్న ఇజ్రాయిల్‌ ఆదేశాలను ఈజిప్టు, సౌదీ 
అరేబియా, టర్మీతో పాటు అనేక దేశాలు, అంతర్జాతీయ 
నంఘాలు ముఖ్యంగా అరబ్‌ లీగ్‌, ఐరాస, డబ్ల్యూహెచ్‌ఓ 
వ్యతిరేకించాయి. హమాస్‌ వద్ద 150 నుంచి 200 మంది 
బందీలు ఉన్నట్లు ఇజ్రాయిలీ జాతీయ భద్రతా సలహాదారు 
ట్టాచీ హనేగ్చి వెల్లడించారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయిల్‌, 
ఐడీఎఫ్‌, హెజ్బుల్లా మధ్య సరిహద్దుల్లో దాడులు ఆదివారం 


కొనసాగాయి. 1978లో ఇజ్రాయిల్‌ చరిత్రలో ఇదే భయానక 


యుద్ధం. 1973 తర్వాత ఇంతటి తీవ్రస్థాయిలో దాడులు 

జరిగిన దాఖలాలు లేవు. 

తీవ్ర పరిణామాలు తప్పబోవు: ఇరాన్‌ హెచ్చరిక 
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు తీవ్ర పరిణామాలకు 

దారితీస్తాయని ఇరాన్‌ హెచ్చరికలు చేసింది. తక్షణమే 


దాడులను నిలిపివేయాలని ఇజ్రాయిల్‌కు సూచించింది. తాము 
ప్రతిస్పందిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని, అలాంటి తీవ్ర 


పరిస్థితులకు దారితీయొద్దని హితవు పలికింది. తక్షణమే 


పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతను ఐక్యరాజ్య సమితి భద్రతా 
మండలి తీసుకోవాలని ఇరాన్‌ కోరింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో 
జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవడంపై ఐరాసకు ఫిర్యాదు 
చేస్తామని లెబనాన్‌ కూడా ప్రకటించింది. 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని 
పెంచుతున్న యుద్ధం: ఐఎంఎఫ్‌ 

ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య పోరు ప్రపంచ ఆర్థిక 
వ్యవస్థలో ఉన్న అనిశ్చితిని మరింతగా పెంచుతోందని 
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఈ పరిస్థితుల ప్రభావం ప్రపంచ 
ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉంటాయన్నది అప్పుడే 
చెప్పలేమన్నారు. అమాయక ప్రజలు పెద్దఎత్తున ప్రాణాలు 
కోల్పోతుండటం బాధాకరమని, త్వరలోనే శాంతి 
నెలకొంటుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. 
మరో హమాన్‌ కమాండర్‌ హతం: ఇజ్రాయిల్‌ వాయుసేన 

హమాస్‌ కీలక కమాండర్‌ బిలాల్‌ అల్‌ కేద్రాను 
హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన ప్రకటించింది. 
హమాన్‌ మిలిటరీ విభాగంలోని నావికాదళ కమాండో 
యూనిట్‌ కమాండర్‌ను మట్టుబెట్టినట్లు ఎక్స్‌ మాధ్యమంగా 
వెల్లడించింది. గాజాలోని దక్షిణ ఖాన్‌ యూనిస్‌లో బిలాల్‌ 
ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌ గుర్తించగా ఆ 
ప్రాంతంపై వైమానిక దళాలు జరిపినట్లు తెలిపింది. 
బిలాల్‌తోపాటు ఇంకొందరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు 
వాయుసేన తెలిపింది. 


bp సోమవారం 16, అక్టోబరు 20283 


ప్రజా పోరాటాలే సీపీఐ అజెండా 


విశాలాంధ్ర -జూపాడుబంగ్లా: దేశంలో, రాష్ట్రంలో 
పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయని ప్రభుత్వాలపై 
సమరశంఖం పూరిస్తామనీ, (ప్రజా సమస్యలే అజెండాగా 
ముందుకు వెళ్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి 
ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. నంద్యాల జిల్లా జుపాడు 
బంగ్లా మండలంలో సీపీఐ నూతన కార్యాలయాన్ని ఆదివారం 
ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌ రంగనాయుడు 
కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యవర్గ సభ్యులు రఘురాం 
మూర్తి పతాకావిష్కరణ చేశారు. అనంతరం సీపీఐ జిల్లా 
నాయకులు రమేష్‌ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల 
మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల కారణంగా పేద 
ప్రజలు మరింత పేదలుగా అసౌకర్యాల మధ్య జీవనం 
కొనసాగిస్తున్నారనీ, _ అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. 
ప్రజా సంక్షేమం కోసం పాటు పాడాల్సిన ప్రభుత్వాలు 
ధనార్జన ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా 
సంక్షేమాన్ని గాలికి వదిలేశాయన్నారు. నందికొట్మూరు 
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి భారత కమ్యూనిస్టు పార్టీ 


కట్టుబడి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధపడతామన్నారు. నేడు 
ప్రారంభించిన స్వామి రెడ్డి భవన్‌ ప్రజా సమస్యల పరిష్కార 
వేదికగా ఉంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 
కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, 


సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ, నంద్యాల 
జిల్లా ప్రజల సమస్యల పరిష్కార పోరాట వేదికగా భారత 
కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో 
మరిన్ని ఉద్యమాలకు నాంది పలుకుతామన్నారు. ఈ 


పీపీఐ రాష్ట్ర సహాయ 
కార్యదర్శి ముప్పాళ్ల 


కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాం 
మూర్తి, డ్రీనివాసులు, భాస్కర్‌, సమితి సభ్యులు బాలకృష్ణ 
శివయ్య ,ఎం శ్రీనివాసులు, ఏఐవైఎఫ్‌ కర్నూలు జిల్లా 
అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


రాజ్యాంగ రక్షణతోనే మహిళా హక్కుల పరిరక్షణ 


మస 
ath i 


విశాలాంధ్ర-తిరుపతి : రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యతను 
దేశ ప్రజలందరూ తీసుకోవాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి 
మరియం దావలె పిలుపునిచ్చారు. ప్రత్యేకించి మహిళల రక్షణ 
కోసం రాజ్యాంగం రూపొందించిన హక్కులను కాపాడుకోవాల్సిన 
బాధ్యత మహిళల మీద ఉందన్నారు. ఎస్‌టీఎఫ్‌ఐ పిలుపు మేరకు 
యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో మహిళా సదస్సు ఆదివారం 
తిరుపతి పట్టణంలోని అశోక కన్వెన్షన్‌ హాలులో జరిగింది. 
యూటీఎఫ్‌ రాష్ట్ర సవాధ్యక్షులు కుసుమ కుమారి అధ్యక్షత 
వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మరియం దావలే మాట్లా 
డుతూ పాలకులు మనుస్మృతి పేరుతో మహిళలను 
కించపరుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 12 
నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, దీనిలో 
ప్రధానంగా చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం 
చెబుతోందని తెలిపారు. మహిళలను రెండవ తరగతి పౌరులుగా 
చూసే మనుస్మృతిని తిరస్మరించాలన్నారు. పురుషులు, స్త్రీల మధ్య 
నిష్పత్తిని పరిశీలిస్తే, ప్రతి 1,000 మంది పురుషులకు 906 మంది 
మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. గర్భంలోనే బాలికలను 
చంపేసే భ్రూణ హత్యలు జరగటం అత్యంత దారుణమని ఆవేదన 
వ్యక్తం చేశారు. మహిళా ఆస్తి హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు 
చేయాలని అన్నారు. నేటి పాలకులు హిందుత్వాన్ని ముందుకు 
తీసుకువస్తున్నారని, ఆ పేరుతో విభజన చేస్తున్నారని విమర్శిం 
చారు. ఉపాధ్యాయులు రాజ్యాంగం కల్పించిన లౌకిక విధానం, 


నతు 


ఓ క 
నె 


డుతూ వృత్తిలో రాణించడం ద్వారానే మహిళలకు గుర్తింపు వస్తుం 


ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె 


సమానత్వం, స్వేచ్చ భావనను విద్యార్థులకు వివరించాల 
న్నారు. మనుస్మృతి హఠావో... మహిళలు, రాజ్యాంగం 
బచావో నినాదాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు. 
ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్య క్షులు ఎం.సంయుక్త 
౩ మాట్లాడుతూ మహిళలు ఉద్యమంలోకి రావడం ద్వారానే 
సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. నిరంతరం 
సమాజంలో జరుగుతున్న విషయాలను అధ్యయనం చేయాలని 
అన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ 
ఉపాధ్యాయులు సమస్యల పరిష్మారానికి కృషి చేస్తూనే, మిగిలిన 
రంగాలలో మహిళలు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని 
కోరారు. పద్మావతి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మధుజ్యోతి మాటా 


విశాలాంధ్ర-విజయనగరం టౌన్‌: 


ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదాని రాష్ట్రంగా 
జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మారుస్తున్నదని, 


దని, మహిళలు అన్ని విషయాలలో అగ్రభాగాన ఉండాలన్నారు. 
యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ నిర్మాణ కర్తవ్యాలను 
ప్రవేశపెట్టారు. జాతీయ కార్యదర్శి అరుణకుమారి నివేదికను 
ప్రవేశపెట్టారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు సదస్సును 
ప్రారంభించారు. తిరుపతి జిల్లా యూటీఎఫ్‌ జిల్లా సహధ్యక్షులు (శ్రీదేవి 
ముందుగా వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర 
కార్యదర్శి నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు యూటీఎఫ్‌ 
కార్యదర్శి నాగమణి, సుభాషిణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీదేవి, 
డి.నిర్మల, కెవిజయ గౌరి, రాష్ట్ర మాజీ కార్యదర్శులు జయప్రద, 
నాగమణి, లీల, తిరుపతి జిల్లా (ప్రధాన కార్యదర్శి ముత్యాల రెడ్డి, 
చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శి 
రమణ, యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోమ్మోజు శ్రీనివాసరావు, 
యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్షిరాజ, నాయుడు, ప్రచురణల విభాగం 
చైర్మన్‌ ఎం.హనుమంతరావు ఉన్నారు. వీరితో పాటు మహిళా 
ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 
గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఆదివారం స్థానిక 
అమర్‌ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో 
మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి 
ఆంధ్రరాష్ర్రాన్ని ఆదాని రాష్ట్రంగా మార్చేందుకే ఇటీవల 
ఆదానిని కలిశారన్నారు. విశాఖపట్నం నుంచి నెల్లూరు 
వరకు ఉన్న ఖనిజ సంపదను ఆదానికి అప్ప 
చెప్పేందుకు కుట్ర జరుగుతోందన్నారు బీచ్‌శాండ్‌ వద్ద 
విలువైన ఖనిజ సంపద ఎక్కువగా ఉన్నదని దీనిని 
ఆదానికి తాకట్టు పెట్టారన్నారు. దీనివల్ల దేశ భద్రతకు 
తీవ్ర ముప్పు ఉందన్నారు. కృష్ణాజలాల బోర్డు 
విశాఖలో ఏర్పాటు చేస్తాననడంతో సీఎం మానసిక 
స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా వర్గాలు, ప్రాంతాలు మధ్య 
చిచ్చుపెట్టేందుకే విశాఖను పరిపాలనా రాజధాని 


్నె 


w 


ఏపీని అదానీ రాష్ట్రంగా మారుస్తున్న జగ 


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య 
కులాల పేరుతో ప్రజల మధ్య వైసీపీ ప్రభుత్వం చిచ్చు 


చేస్తానని అనడం అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 
ప్రజలంతా ఎన్నో ప్రయోజనాలను 

కోల్పోతున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 
పి కామేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ అధికారం 
చేపట్టిన తరువాత ప్రజా వ్యతిరేక జీవోలను ఎన్నో 
తీసుకువచ్చారన్నారు. దసరా పండగకు విశాఖ 
రాజధాని లేదా క్యాంప్‌ ఆఫీస్‌ చేస్తానని చెప్పడం 
ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమే అన్నారు. 
ఉత్తరాంధ్ర ప్రజలంతా అమాయకులు కాబట్టే విశాఖలో 
క్యాంప్‌ ఆఫీస్‌ పెడుతున్నారని చెప్పారు. ప్రజలను 
ఇంతగా మోసం చేసిన ముఖ్యమంత్రిని ఎన్నడూ 
చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా 
కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత 
అశోక్‌ , అలమండ ఆనందరావు, మన్యం జిల్లా 
కార్యదర్శి కె మన్మధరావు, సహాయ కార్యదర్శి టి జీవన్‌ 
తదితరులు పాల్గొన్నారు. 


బాబుకు చర్మవ్యాధి కొత్తా? 


అంబటి రాంబాబు ప్రశ్న 

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: టీడీపీ అధినేత 
చంద్రబాబుకు చర్మవ్యాధి కొత్తగా వచ్చిందా? అని జలవనరుల 
శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు 
ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు డ్రామాలాడుతున్నారని విమర్శిం 
చారు. మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తప్పుడు ప్రచారం 
చేస్తోందని ఆరోపించారు. బాబు ఐదు కిలోల బరువు తగ్గారని 
అబద్ధాలు చెబుతున్నాంని, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రికి 
చంద్రబాబును తరలించాలన్నదే టీడీపీ యోచనని ఆయనన్నారు. 
ఏసీ కావాలంటే కోర్టులో పిటిషన్‌ వేయకుండా 35 రోజులుగా ఏం 
చేశారని నిలదీశారు. తాను పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత 
చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్‌ వేశారని గుర్తుచేశారు. జగన్‌ 
నాయకత్వంలో వైసీపీ బలంగా ఉందని, ప్రత్యర్థిని అక్రమంగా 
అరెస్టు చేసి లబ్ధిపొందాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. 
చంద్రబాబు నేరం చేశారు కాబట్టే ఆయనపై చట్టం చర్యలు 
తీసుకుందని తెలిపారు. గతంలో మధు కోడా, శిబు సోరేన్‌, 
జయలలిత, యడ్యూరప్ప, ఓం ప్రకాశ్‌ చౌటాలా, లాలు ప్రసాద్‌ 
యాదవ్‌ వంటీవారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని 
రాంబాబు గుర్తుచేశారు. పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలో 
చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా ఉండి, అధికారం ఉన్న 
పార్టీలలో చొరబడటం, చంద్రబాబును కాపాడటం ఆమెకు 
అలవాటని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇది మంచిది కాదన్నారు. 
కేంద్ర హోంమంత్రి దగ్గరకు లోకేశ్‌ను తీసుకెళ్లారని, నిజాలు 
తెలుసుకునే కేంద్రం మౌనంగా ఉందన్నారు. ఇదే కేసులో ఈడీ 
నలుగురిని అరెస్ట చేసిన విషయాన్ని పురంధేశ్వరి తెలుసుకో 
వాలన్నారు. కోర్టుల్లో న్యాయవాదులపై టీడీపీ వారు దౌర్జన్యం 
చేస్తున్నారని, న్యాయవాదులు వాదించాలేగానీ, దాడులు చేయరా 
దన్నారు. ఇప్పటికైనా క్షుద్ర రాజకీయాలు మానాలని అంబటి 
రాంబాబు హితవు పలికారు. 


గన్నవరం విమానాశ్రయంలో 


బంగారం పట్టివేత 


విశాలాంధ్ర-విజయవాడ: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న 
ఇద్దరిని గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికా రులు 


పట్టుకున్నారు. షార్టా నుంచి విజయవాడకు ఒంటినిండా 
ఆభరణాలతో వచ్చిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. 
వివరాల్లోకి వెళితే ఇద్దరు మహిళలు శనివారం రాత్రి షార్టా నుంచి 
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆభరణాలను తనిఖీ 
చేయగా అవి స్వచ్భమైన 24 క్యారెట్ల విదేశీ బంగారంతో చేసివిగా 
తేలింది. అవి ఉంగరాలు, గొలుసులు, గాజులు, కడియాల 
రూపంలో ఉన్నాయి. పట్టుబడిన బంగారం మొత్తం 1.4 కిలోలు 
కాగా దాని విలువ మార్కెట్‌లో రూ. 80లక్షల వరకు ఉంటుందని 
ఏపీ కస్టమ్స్‌ అధికారి సాధు నరసింహారెడ్డి తెలిపారు. డిక్లర్‌ 
చేయకుండా విదేశాల నుంచి ఆభరణాలతో రావడం కస్టమ్స్‌ 
చట్టానికి విరుద్ధమని చెప్పారు. కర్నాటకలోని మంగుళూరుకు 
చెందిన ఈ ఇద్దరు తొలుత గోవా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమి 
ంట్స్‌కు వెళ్లి అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు 
కస్టమ్స్‌ దర్యాప్తులో తేలింది. ఈ కేసును కస్టమ్స్‌ అసిస్టెంట్‌ 
కమిషనర్‌ దోనేపూడి మధుబాబు విచారిస్తున్నారు. 


రైతు సంఘం రాష్ట్ర ప్రధాన 
కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ 


విశాలాంధ్ర బ్యూరో- అనకాపల్లి: రైతు వ్యతిరేక 
విధానాల అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను 
అధికారం నుంచి సాగనంపితేనే రైతులకు మేలు చేకూ 
రుతుందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి 
కేవీవీ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ 
రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రథమ మహాసభలో 
ఆయన మాట్లాడుతూ, _ అధికారంలోకి వస్తే ఎమ్మెఎస్‌ 
స్వామినాథన్‌ సిఫార్సులను యధాతధంగా అమలుచేసి 
రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ రంగాన్ని 
అభివృద్ధి చేస్తానని నమ్మబలికిన ప్రధానమంత్రి నరేంద్ర 
మోదీ అధికారం చేపట్టాక రైతులను పూర్తిగా విస్మరిం 
చడమే కాక, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు 
కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 


పరిగణించా లన్నారు. 32 మంది యువకుల 
ప్రాణార్చణతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 
ఆదానీలకు అంబానీలకు అమ్మివేయాలని చూస్తు 
న్నారని, _ సుదీర్ధంగా కార్మికులు, నిర్వాసితులు 
పోరాడినా ఈ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ఇక 
రాష్ట్రంలో జగన్‌ కేంద్రం ప్రభుత్వం ఇచ్చే అప్పుల 
కోసం వారు పెట్టిన షరతులకు తలొగ్గి రైతులకు 
వ్యవసాయ మోటార్లకు ఉచితంగా ఇచ్చే కరెంటు 
మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల బిగించడం దుర్మార్గమన్నారు. 


F 
LU (౮౮ | 


రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలి 


0204. త౦టప్రదేళ కట 


బా, 


సంఘం (AlKs) 
క సక |W 
లీ 


లజ 


411 
గ 


రన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల 
ధరలు విపరీతంగా పెరిగి రైతులు వ్యవసాయంపై విరక్తి 
కలిగి భూమిని ఖాళీగా వదిలి కూలి పనికి పోయే పరిస్థితి 
నెలకొంది అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిన 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాల 
అవలంబించడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. 

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆది 
నారాయణ మాట్లాడుతూ. విశాఖ ఉక్కును అమ్మివేయా 
లని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయిని దీనికి 
వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని ఈ పోరాటానికి 
అన్ని వర్గాల ప్రజలు మద్దతు నివ్వాలని పిలుపునిచ్చారు. 
సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లా 
డుతూ జిల్లాలో భూమిలేని నిరుపేదలకు భూమి పంచిన 
ఘనత సీపీఐ, ప్రజాసంఘాలకే దక్కుతుందన్నారు. 
మహాసభకు నూకునాయుడు, లక్ష్మి మేక సత్యనారాయణ 
అధ్యక్షవర్గంగా వ్యవహరించగా సీనియర్‌ రైతు సంఘం 
నాయకులురావు జగ్గారావు , రెడ్డిపల్లి అప్ప లరాజు, డీసీ 
హెచ్‌ రాజబాబు, వై.ఎన్‌ .భద్రం, రాజన్న దొరబాబు, 
గురు బాబు, వి.కాసు బాబు, కోరుబిల్లి శంకర్రావు 
ఇతరులు మాట్లాడారు. 

సీపీఐ కార్యాలయం గోవిందరావు భవన్‌ నుంచి 
రైతులు ప్రదర్శనగా బయలుదేరి నెహ్రూ చౌక్‌, రాజా 
టాకీస్‌, వేల్పులవీధి మీదుగా న్యూ కాలనీలోని రోటరీ 


అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి 
జిల్లాలలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన వివరాలను ఆంధ్రప్రదేశ్‌ సమాచార, పౌర సంబంధాల శాఖ 
కమిషనర్‌ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జగన్‌ అనేక కార్యక్రమాలను 
ప్రారంభించనున్నారు. ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, మధురవాడ ఐటీ హిల్‌ నంబర్‌ 2ను సీఎం 
ప్రారంభిస్తారు. ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో ఒక కొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 
రూ.85 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సెంటర్‌ను భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. ఇది సాఫ్ట్‌వేర్‌ 
అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్‌ డిజైన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్‌ 
వర్క్‌ప్రేస్‌గా రూపొందించారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఉంటారు. గ్రీన్‌ బిల్లింగ్‌ ప్రమాణాలకు 
అనుగుణంగా ఈ కార్యాల యాన్ని నిర్మించారు. అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో 
కాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధునిక కాఫేటేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అనకాపల్లి జిల్లా 
పర్యటనలో భాగంగా యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌, పరవాడ ఫార్మాసిటీని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. 
ఫార్మా, బయోటెక్‌ ఉత్పత్తులకు సంబంధించి రూ.800.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో ఈ యూనిట్‌ను 
నిర్మించారు. ఈ యూనిట్‌ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. యాక్టివ్‌ 
ఫార్మాసిటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో 
నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఈ యూనిట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు 
లభిస్తాయి. అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని యూనిట్‌ 2 
ఫార్ములేషన్‌ బ్లాక్‌ను జగన్‌ ప్రారంభిస్తారు. లారన్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకూ భూమి పూజ చేస్తారు. సీఎం 

పర్యటనకు ఏర్పాట్లలో విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు. 


మోదీ అధికారం చేపట్టాక లక్ష మంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కల్యాణ మండపానికి చేరుకొన్నారు. అక్కడ మహాసభ 
ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇవి ప్రభుత్వ హత్యలుగా సతమతమవుతుంటే, సబ్సిడీలను పూర్తిగా రద్దు చేశా నిర్వహించారు. 
ల ల 
నేడు విశాఖ, అనకాపల్లికి ఏఎం చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు 


పవన్‌ కల్యాణ్‌ 

విశాలాంధ్ర బ్యూరో-గుంటూరు: తెలుగుదేశం పార్టీ 
అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ 
ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని 
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో 
పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న 
చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం 
తగదన్నారు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకోవడంతో 
పాటు ఆయన ఎదుర్శొం టున్న ఆరోగ్యపరమైన సమస్యలపై 
మానవతా దృక్పథంతో వ్యవహరించా లని సూచించారు. ఈ 
అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని 
అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్య 
మాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహా 
దారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ 
వైఖరిని సూచిస్తున్నాయన్నారు. వైద్యుల నివేదికలను 
పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వ 
వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేనుకుని విచారణ 
చేపట్టాలని కోరారు. ఆయన ఆరోగ్యం విషయంలో 
ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 


if \ p 9 NN MR | 

hess Th 

ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినం 
రవీంద్రనాథ్‌ పిలుపు 


విశాలాంధ్ర-విజయవాడ: ఏఐటీయూసీ 104వ వ్యవస్థాపక 
దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా కార్మికవర్గం సమధికోత్సాహంతో నిర్వహిం 
చాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ పిలుపు 
నిచ్చారు. ఇక్మడి దాసరిభవంలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ ఉమ్మడి 
కృష్ణాజిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 
మూలి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రవీంద్రనాథ్‌ 
మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా స్వాతంత్ర్య పోరా 
టంలో పాల్గొని నాటి నుంచి నేటి వరకు కార్మిక సమస్యలపై నిరంతరం 
పోరాడుతూ అనేక సమస్యలు పరిష్కారం చేసిన ఘనత ఏఐటీయూసీదేనని 
చెప్పారు. ఇంత చరిత్ర కలిగిన ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం 
ద్వారా నేటి కార్మిక వర్గానికి ఆనాటి పోరాటాలు, త్యాగాలు, సాధించిన 
చట్టాలు, కార్మిక హక్కులు నేటి తరం కార్మిక వర్షానికి తెలియజేయాలని 
కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని వెంకట 
రామారావు మాట్లాడుతూ చరిత్రలో చీలిన కార్మిక వర్గాన్ని ఐక్యపరుస్తూ ఐక్య 
పోరాటాల వేదికగా ఏఐటీయూసీ ముందుంటుందన్నారు. నేటి పాలక 
వర్గాల అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికుల 
హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ 
నిరంతర పోరాట శ్రామికుడిగా ఏఐటీయూసీ నిలిచిందని కొనియాడారు. 
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పుల్లారావు, త్యాగరాజు 
తదితరులు మాట్లాడారు. 


} 
స 


aaah 


రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలి: వెంకటసుబ్బయ్య 


విశాలాంధ్ర - చీరాల రూరల్‌: రైతాంగ, కార్మిక రాజ్యాంగ హక్కులను 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన 
కార్యదర్శి ఎస్‌ వెంకటసుబ్బయ్య అన్నారు. ఏఐటీయూసి బాపట్ల జిల్లా కౌన్సిల్‌ 
సమావేశం స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. అందులో 
పాల్గొనేందుకు వచ్చిన వెంకటసుబ్బయ్య విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానమంత్రి 
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం _ అన్నింటినీ ప్రైవేటుపరం 
చేస్తూ కార్మికుల హక్కులను కాలరాయడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా 
వ్యతిరేకిస్తున్నదన్నారు. మోదీ ప్రజావ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను 
నిరసిస్తూ నవంబర్‌ 26,27,28 తేదీలలో అన్ని రాష్ట్రాల రాజ్‌ భవన్‌ల వద్ద 
వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 
వైఎస్‌ జగన్‌ పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినప్పటికీ ఇక్కడ పాత వేతనాలే 
కొనసాగిస్తూ హక్కుల కోసం ఉద్యమించే కార్మికులను గృహ నిర్బంధాలు చేస్తూ 
ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించి పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారన్నారు. 
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్‌, 
సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగకొండ, షేక్‌ కరిముల్లా, కేఎల్‌డీ ప్రసాద్‌, 
హెచ్‌ఎం ముస్తఫా, సీహెచ్‌ ప్రకాశ్‌బాబు, జాన్నాదుల భారతి, టీ 
ఉమామహేశ్వరరావు, నిమ్మల చిన అప్పయ్య పాల్గొన్నారు. 


= = 
అకా [| 


tL Eee 
పల్నాడు జిల్లాలో క్రీపూ 4000 
నాటి శిలాయగపు చిత్రకళ 


విశాలాంధ్ర-మాచర్ల: పల్నాడు జిల్లా, మాచర్ల మండలం కొప్పునూరు 
పొలిమేర గుండాలలో శిలాయుగపు చిత్రకళ వెలుగు చూసిందని పురావస్తు 
పరిశోధకుడు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈఓ ఈమని శివనాగిరెడ్డి ఒక 
ప్రకటనలో తెలిపారు. పురాతన అవశేషాలు, వారసత్వ కట్టడాలను 
గుర్తించి, స్థానికులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్‌ హెరిటేజ్‌ ఫర్‌ పోస్టరిటీ 
“కార్యక్రమంలో భాగంగా, మాచర్ల మండలం, కొప్పునూరు గ్రామ 
శివారులోని వీరుల వాగు వద్దనున్న కాకతీయుల కాలపు శిధిల 
వెంకటేశ్వర ఆలయాన్ని పరిశీలిస్తుండగా, వాగులో కొత్త రాతియుగపు దుప్పి 
బొమ్మను అనుకోకుండా కనుక్కున్నట్టు తెలిపారు. మాచర్ల చరిత్రకారుడు, 
పావులూరి సతీష్‌, రమేష్‌ , కొప్పునూరుకు చెందిన స్థానిక యువకుడు, 
దుర్గంపూడి యుగనాథ్‌ రెడ్డి, బుద్ధవనం ప్రాజెక్టు అధికారి, డీఆర్‌ 
శ్యాంసుందరరావు బృందంతో కలిసి వాగులో తిరిగి వస్తుండగా, శిలాయుగపు 
రాతి ఆవాసపు గోడపై 20౫15 సెంటీమీటర్ల పొడవు, ఎత్తులతో ఉన్న దుప్పి 
చిత్రం కనిపించిందన్నారు. కొత్త రాతియుగపు ప్రజలు వారు నిత్యం వాడే రాతి 
పనిముట్లతో రాతిచరియ కప్పుపై వరసగా కొట్టి, చక్కటి కొమ్ములున్న దుప్పి 
బొమ్మను తీర్చిదిద్దారని, కొంచెం దూరంలో కొత్త రాతియుగపు రాతి పనిముట్లు 
తయారు చేసుకొన్న ఫ్యాక్టరీ స్థలం ఉందని ఆయన చెప్పారు. అదే వీరుల 
వాగులో ఉన్న మరో రాతి ఆవాసంపై, తెల్ల జిగురు రంగుతో ముద్రించిన 
రెండు చేతి ముద్రలు ఉన్నాయని, సమీప పొలాల్లో ఉన్న ఇనుప యుగపు 
సమాధుల వల్ల ఈ చేతి ముద్రలు క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటివని 
తెలిసిందని శివనాగిరెడ్డి చెప్పారు. వాగు బయట గల పొలాల్లో శాతవాహన 
కాలపు ఇటుకలు, మట్టి పాత్రల అవశేషాలను కూడా గుర్తించామని తద్వారా, 
కొప్పునూరు గ్రామానికి శిలాయుగం నుంచి శాతవాహన కాలం వరకు చరిత్ర 
ఉందని, ఈ పురావస్తు ఆధారాలను కాపాడుకొని భవిష్యత్‌ తరాలకు 
అందించాలని, కొప్పునూరు గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 


జనసేనతో సమన్వయానికి టీడీపీ కమిటీ 


విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఉమ్మడిగా కార్యక్రమాల నిర్వహణ 
కోసం జనసేన పార్టీతో సమన్వయానికి ఐదుగురు సభ్యులతో కమిటీని 
టీడీపీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు 
అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల 
కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. టీడీపీ-జనసేన 
కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి 
పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటించిన విషయం విదితమే. టీడీపీతో 
సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ ఒక కమిటీని ఇప్పటికే 
ప్రకటించింది. జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన ఈ 
కమిటీ పనిచేస్తుందని అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. వచ్చే అసెంబ్లీ, 
పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీ నేతలు ఈ కమిటీల 
ద్వారా చర్చిస్తారు. ఉమ్మడి కార్యక్రమాల పైన కార్యాచరణకు 
సంసిద్ధులవుతారు. 


ఖీ 4] 


హాతువాద సాహిత్య ప్రభంజనం 


డా॥ కత్తి పద్మారావు, 9849741695 


వల్లంపట్ల నాగేశ్వర్‌రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక 
సాంస్కృతిక కళారంగాలలో నిష్ణాతులు. 1955 అక్టోబర్‌ 20 తేదీన 
వరకాల తాలూకా వెల్లంపల్లి గ్రామంలో అనసూయమ్మ, బుచ్చయ్య 
దంపతులకు జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే తల్లి ప్రేమలో 
ఎదిగారు. ఆయనది మాతృత్వానికి గుణం. ఆయన చిన్నతనంలో లచ్చమ్మ, 
నర్సమ్మ, రంగమ్మ, పాపమ్మ, వంటి చుట్టుప్రక్కల అమ్మల లాలి పాటల 
జోలాల్లో సంగీతాన్ని అందుకున్నాడు. ఆయన పల్లె తల్లి ఒడిలో ప్రకృతి 
బడిలో పెరిగిన మహాకవి. ఆయనది మానవాతా దృష్టి, ఆయన చిన్నతనం 
నుండి సమాజాన్ని ప్రకృతిని, అక్షరాన్ని కళని, చిత్రలేఖనాన్ని గానాన్ని 
మేళవించిన లోత్న సృష్టికర్త. ఆయనది నిశితమైన దృష్టి లోతైన 
పరిశీలకుడు. విస్పతమైన అధ్యయనం కలవాడు. పద్యం చదవడంలో 
ఆయకాయనే సాటి. 

పదో తరగతి చదువుతుండగానే ఆయన సెల్ఫ్‌ గవర్నమెంట్‌ డేలో 
తెలుగు పండితులుగా బాధ్యతలు తీసుకుని అద్భుతంగా పద్య భాగాలు 
బోధించిన మేటి ఉపాధ్యాయుడు. ఆయన తన తల్లిదండ్రులకు ఎంతో 
సహకారంగా జీవించాడు. తండ్రికి అన్నయ్యకు కొలిమిలో గాలితిత్తిలలో 
గాలి పట్టడం, గీర తిప్పటం, ఇత్తడి అల్యూమినియం రాగిలను కరగబెట్టి 
బిల్లలు పోయటం, రేకులు కడ్డీలుగా సాగకొట్టడం, తంగడి పట్టడం, 
మెరుగులు పెట్టడం, ముళ్ళకర్రకు అంచులు వేయడం వంటి నైపుణ్యాలను 
ఆయన అభ్యసించాడు. ఆయన కవితా జీవితంలో కూడా ఒక గీతాన్ని 
అక్షరాల్లో కూర్చడమే కాక ఆభరణంలా చేయడం ఆయన గొప్పతనం. 
ఆయన జీవితమంతా చిన్నతనంలోనే కళాత్మకంగా రూపొందింది. ఆయన 
చిన్నతనంలో కొలిమిలో పొతం పెట్టిన బంగారం వంటివారు. ఆయన 
శరీరం ఛాయ కూడా బంగారపు వన్నెలో ఉంది. కళ్ళు సూర్యగోళాల్లా 
ఉన్నాయి, ఆయన పాలభాగం విశాలంగా ఉంది. ఆయన పనికి 
ప్రతిఫలమే కవిత్వం, ఆయన వింధ్య చతురుడు. మృదుభాషి, హాస్య 
చతురుడు, ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట. పాకశాస్త్రంలో కూడా 
ప్రావీణ్యుడు, చాపల కూర వండితే స్త్రీ హస్తం. ఆయనది మాతృ 
హృదయం, ఆయన అన్నదమ్ముల వలెనే కాకుండా తల్లి (ప్రేమ కురిపిస్తాడు. 
నాగేశ్వర్‌రావు చిన్నప్పటి నుండే గొప్ప పెయింటర్‌, 1976-78 వరకు 
పరకాలలో గొప్పు కళాకారుడుగా వర్ధిల్లాడు. హేతువాద ఉద్యమంలో కూడా 
కొన్ని వందల బ్యానర్‌లు రాసాడు, కొన్ని వందల చిత్రాలు గీసాడు. ఆయన 
కళోద్యమకారుడు, ఆయన మొదటి నుండి గొప్ప ఆర్గనైజర్‌. 1979లో 
టి.టి.సి. పూర్తిచేసిన తర్వాత ఇక ఉపాధ్యాయ వృత్తిలో అత్యున్నత శిఖరాలకు 


చేరాడు. వల్లంపట్ల నాగేశ్వర్‌రావు సామాజిక విప్లవ మూర్తి. 
హేతువాద ఉద్యమ నిధి, ప్రజల దుఃఖం పట్ల కరుణార్థుడు. 
ఆయనకు త్యాగం అంటే ఇష్టం. 

సమగ్రజీవుడు! అనే కవితలో “ఆశయం కోసం/ అలుపెరుగక 
పోరాడేవాడు ఆదర్శనీయుడు/ అమూల్యమైన జీవితాన్ని/ దేశం కోసం 
ఫణంగా పెట్టడానికైనా/ వెనుకాడని వాడు త్యాగధనుడు/తన సుఖమే 
సమస్తంగా/వర్తించే వాడు స్వార్థపరుడు/ వ్యష్టే సమిష్టిగా/సమిష్టే 
వ్యష్టిగా/భావించి జీవించేవాడు/సమగ్ర మానవుడు/వాడే ధన్య 
జీవుడు (2001). ఈ కవితలో వ్యక్తిత్వం ఉన్న నాయకులంటే 
ఆయనకు ఇష్టమని చెప్పాడు. డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌, 
మహాత్మాపూలే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, నారాయణ 
గురు వంటి వారి ఆశయాల్లో నడిచేవాడు వల్లంపట్ల నాగేశ్వర్‌ రావు. 
ముఖ్యంగా ఆయన అంబేద్మర్‌లోని కుల నిర్మూలన భావం కలవాడు. 
ఆయనది కలం జీవితం. కళలనే కొలిమిలో కవితాభరణాలు 
సృష్టించాడు. 

వల్లంపట్ల నాగేశ్వర్‌ రావు మంచి ఉపన్యాసకుడు, ఆయనొక 
కవి. 

కవిత్వానికి అనే కవితలో ‘కవిత్వానికి ప్రాణముంది/పారే 
గుణముంది/ కవితకు చలనముంది/కాలానుగుణ లక్షణముంది/ కవిత్వానికి 
విచక్షణ వుంది/ విలక్షణతతో వెలుగొందుతుంది/ కవితకు మానవత్వముంది/ 
మమత సమతల సమాహారమై భాసిస్తుంది/ కవితకు విశ్వ జనీతవుంది/ 
విశ్వమానవ కళ్యాణం కోసం ప్రజ్వలిస్తుంది/ కదలీ కదలించే కవితను 
అదుపు చేయకు/ ఆత్మ సాక్షి కవిత చైతన్య ప్రదీప్తి కవిత/ ఆంక్షలకు 
తలవంచనిదే అసలైన కవిత' (2009) 

కవీ కవిత్వ లక్షణాలు చెప్తున్నాడు. కవిత్వం అనేది వ్యక్తి స్వార్థంలోంచి 
రాయకూడదు. కీర్తి కాంక్ష నుంచి కూడా రాయకూడదు. కవిత్వం అనేది 
ప్రాపంచిక దృక్పథం కలిగి ఉండాలి. కవిత్వానికి సామాజిక శ్రేయస్సు 
అవసరం. కవిత్వంలో దేశీయమైన సూక్తులు, నుడికారాలు అవసరం. 
తెలంగాణా ప్రజలు పాటల ప్రియులు. తెలంగాణలో ఉన్న అందరికీ ఏవో 
కొన్ని పాటలు వచ్చు. తెలంగాణ గడ్డలో ఎన్నో పోరాటాలు జరిగాయి. 
అక్కడి ప్రజలు (శ్రమ జీవులు, తెలంగాణ చరిత్రలో బౌద్ధం విరాజిల్లింది. ఆ 
ప్రజల గుండెల్లో (ప్రేమ ఎక్కువ. తెలంగాణ ప్రజలు చెల్లిని, తల్లిని బాగా 
చూస్తారు. బావగారు ఇంటికి వస్తే పండగ చేస్తారు. వారు సామాజిక 
జీవులేకాక వినోదపు ప్రియులు కూడా. ఏదో ఒక పేరుతో పండుగలు 
చేసుకుంటూనే వుంటారు. విందు, చిందు వారికి ఇష్టం, తెలంగాణలో 
స్రీలకు డిటర్మినేషన్‌ ఎక్కువ. తెలంగాణ భాషలో, యాసలో, 


_  నుడికారంలో వల్లంపట్ల 
.. తన కవిత్వాన్ని 
పలుకుతాడు. వల్లంపట్ల 
కళాజీవి, కమనీయమైన 
కంఠం ఆయనది. 
ఆడవాళ్లంటే (ప్రేమ, 
గౌరవం, మాటలు వెన్నెల 
కురిసినట్టు ఉంటాయి. 

పాటైనా, మాటైనా, 
కవిత్వమైనా సామాజిక 
||, స్పృహ నుండే వస్తాయి. 

' వల్లంపట్ల నాగేశ్వర్‌ రావు 

' సంఘజీవి, గుంపులేనిదే 
" బతకలేడు. తెలంగాణ 
ప్రజల్లో కూడా గుంపు జీవనం ఎక్కువ. వాళ్ళు ఒంటరిగా బ్రతకలేరు. 
పనిలో, వనిలో, గనిలో వాళ్ళు గుంపుగానే ఉంటారు. అమెరికాలో కూడా 
బతుకమ్మ పాటలు పాడుతారు. నేటివీటీని వదలరు. దేశీయత వారికి 
ప్రాణం. అందుకే తెలంగాణ వాళ్ళు పోరాటధీరులయ్యారు. తిరుగుబాటు 
వారికి వెన్నతో పెట్టిన విద్య. నక్సలైట్‌ పోరాటాన్ని గానీ, తెలంగాణ 
పోరాటాన్నీ గానీ అలవోకగా నడిపారు. కులాధివత్యం మీద కూడా గొప్ప 
తిరుగుబాటు చేసారు. 

వల్లంపట్ల నాగేశ్వర్‌రావు కవి సామాజిక విప్లవ కవి. కులతత్వానికి 
వ్యతిరేకి, వృత్తి కారులంతా సామాజిక జీవులే, కులం వారిపై రుద్దబడిందని 
తెలిపాడు. ఇది మహాత్మా ఫూలే, అంబేద్మర్‌ ఆలోచన విధానం. కవి కులం 
మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కలం పునాదులను త్రవ్వుతున్నాడు. కుల 
విష వృక్షం మీద గొడ్డలి వేస్తున్నాడు. కుల బ్రాహ్మణ వాదాన్ని తన 
కవితాగ్నితో దహిస్తున్నాడు. కవి తిరుగుబాటుదారుడు, కవి మానవాతా 
వాది, కవి సాంస్కృతిక విప్వయోధుడు, ఆధునిక మహాత్మా ఫూలేలా 
వృత్తికారులంతా సామాజిక జీవులే అని ప్రకటిస్తున్నాడు. వారి శిల్పాన్ని 
నుతిస్తున్నాడు. కంసాలి అంటే బంగారు ఆభరణాలు చేస్తాడు. కానీ ఆయన 
భార్యకి చిన్న బంగారం ఉండదు. మెడలో పసుపుతాడుతో ఉంటుంది. 
వారు తయారుచేసేవి ధనవంతులు ధరిస్తారు. అమ్మోరులకి, దేవోర్లకి 


సోమవారం 16, అక్టోబరు 2028 | 


బంగారం నగలు వేస్తారు, చేనేత కార్మికులు వస్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. 
కానీ చేనేతనేసే తల్లికి చిరిగిన వస్తాలే ఉంటాయి. ఈ దేశంలో ఆర్థిక 
దోపిడే కాదు సామాజిక దోపిడి జరుగుతుందని ఈ కవితలో కవి ఆవేదన 


చెందుతున్నాడు. కవిలో వేదన ఉంది. తపన ఉంది. తపస్సు ఉంది. 
పరివేదన ఉంది, అభివ్యక్తి ఉన్నాయి. అందుకే వల్లంపట్ల నాగేశ్వర్‌రావు 
గొప్పకవి అయ్యాడు. 

వల్లంపట్ల నాగేశ్వర్‌ రావు కత్తి కవుల సాంప్రదాయంలో మానవతా 
వాది. ఆయన మీద వేమన, కబీరు, సంత్‌ రవీదాస్‌, నాగేశ్వర్‌రావు 
మృదువైన మనిషి, మాటలు మెత్తని పూలలా ఉంటాయి, ఆ పూల నుండి 
కవితా సౌంగజ్యం వస్తుంది. అందుకనే ఆయన తెలంగాణ వైతాళికుడుగా 
ముందుకు వచ్చాడు. 

అపురూప తేజావళి-బాణాసంచా పేలని భలే భలే దీపావళి/ఆరోగ్య 
దీపావళి ఆనంద రూపావళి/ పరిసర కాలుష్యానికి నెలవు కాని దీపావళి/ 
కళ్ళే దీపాలుగా ఆశయాలె కాంతులుగా/ అవనిని వెలిగించే ఆత్మీయ 
దీపావళి కావాలి/ కాలుష్యాన్ని రూవు మాపాలి స్వచ్చతను చంకనెత్తుకోవాలి/ 
భూచక్రం బుస్సుమంటుంది/విష్ణు చక్రం తుస్సుమంటుంది/ విషవాయువులు 
నషాలానికెక్కి మనుషులు పడే బాధలు/ బడీల్‌మని పేలే బాంబులు 
టఫేలుమని కూలే కుక్కశేర్లుబాణసంచా తయారీ కార్మాగారాల్లో/బాల్యం 
బలి కావాలా?/బాణసంచా దీపావళి హాలాహలి /అంతమవ్వాలి ఈ ఘోర 
కలి వీధులు మిరిమిట్లు గొలిపే క్షణికానందం/ మనుషుల కళ్ళుగప్పి ఖతం 
చేసే మాయా బజార్‌/ సంస్కృతిలో అపశ్ళతి కావాలి నివృత్తి/ కాకూడదు 
జీవితం పండగ పేరుతో దండగ/బాణా సంచాకు తగలెట్టే 
డబ్బులతో/కొందాం రగ్గు కంబలి/చలితో వణికే దీనుల దేహాలపై /కప్పి 
చేద్దాం సందడి/పటాసులకు పెట్టి కాల్చే కాసులతో/కాద్దాం కమ్మటి 
సాంబారు అంబలి/పస్తులతో నక నకలాడే పేదల/కడుపులు నింపి చేద్దాం 
సంబరాల సింగిడి. 

కవిగారు పర్యావరణ శాస్త్రవేత్త, జానపద గీతా సృష్టికర్త. అక్షర విద్యకు 
పతాకెలెత్తిన ప్రజ్వలుడు, నీతి నిజాయితీకి పెట్టని కోట, ఆత్మీయతకు 
ఆకాశమంతా ఎత్తు, కులమత బేధాలులేని అందరివాడు, మరి ముఖ్యంగా 
మాకు బావగారు నా సహచరిణి స్వర్ణకుమారికి స్వయంగా తమ్ముడు. మా 
కుటుంబ సభ్యుడు, మాలోని వాడు, మాతోని వాడు. ఎన్నో ఉద్యమాల్లో 
ఇద్దరం ఒకరై జ్వలించాము ప్రజ్వలించాము. ఇక ముందు కూడా నాతో 
ఆయన, ఆయనతో నేను. 


కవికి ఏం కావాలి... ? 
ప్రజల నోటిలో 


యుద్దనారి విజయభేరి 


మాత్రమే! అంటూ సలీమ షేక్‌ ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చాలా 
ఆవేదనభరితమైన కవిత్వం రాశారు. వావి లేదు వరుస లేదు చిన్న లేదు పెద్ద లేదు/ ముసలీ 
లేదు ముతకలేదు/ ఉన్నది ఒకటే అరాచకం/ ఈ గడ్డన జన్మించానని గర్వపడే దాన్ని ఒకప్పుడు/ 
సిగ్గుతో తలదించుకుంటున్నాను ఇప్పుడు/ కాస్త తలెత్తుకునేలా ప్రవర్తించండి/ సోదరులారా! 
ఇకనైనా ఈ అత్యాచారాల పర్వాన్ని ఆపండి/ మీలో మానవత్వాన్ని నిద్రలేపండి అని యలమర్తి 


నుడికారమయ్యాడు 
కవికి ఇంతకన్నా ఏం కావాలి? 


తన వాక్యం 

గోడపైన నినాదమైంది 

కవికి ఇంతకన్నా ఏం కావాలి ? 
ప్రశ్నించేతనానికి 

శాశ్వత జ్ఞాపకమయ్యాడు 
కవికి ఇంతకన్నా ఏం కావాలి ? 
సమాజ సాహిత్యానికి 
ఆరంభం, ముగింపయ్యాడు 
కవికి ఇంతకన్నా ఏం కావాలి? 


అగ్ని తొడిగిన అక్షరానికి 
అంతిమ చిరునామా అయ్యాడు 
కవికి ఇంతకన్నా ఏం కావాలి? 


-డా. తిరునగరి శ్రీనివాస్‌, 


8466053933 


రాజాం రచయితల వేదిక 105వ సమావేశం 


'రాజాం రచయితల వేదిక 105వ సమావేశం ఈ నెల 22 ఆదివారం ఉదయం 9.30 గంటలకు 
విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో పిళ్ళా తిరుపతిరావు అధ్యక్షతన జరుగుతుంది. ఆ 
సభలో “శమంతకమణి - బేతవోలు పద్యబాణి' అనే అంశంపై ఒమ్మి రమణమూర్తి ముఖ్య ప్రసంగం చేస్తారు. 


గార రంగనాథం, రాజాం రచయితల వేదిక, 98857 58123 


సనాతన భారతదేశ సంప్రదాయ సంకెళ్లను తెంచుకుంటూ ఆర్థిక, 
సామాజిక, రాజకీయ సమానత్వ సాధనలో నిరంతరం యుద్ధం చేస్తూ 
అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకోసం ఏర్పాటైన చట్టాలు ఏ 
మేరకు రక్షణ కలిగిస్తున్నాయి అనేది ఆలోచించవలసి విషయం. ఇదే 
విషయంపై సుమారు 50 మంది రచయితలు స్పందిస్తూ రాసిన 
కవితలను యుద్ధనారి అనే పేరుతో కవిత సంకలనంగా వెలుగులోకి 
తీసుకొచ్చారు. ఈ సంకలానికి మూలకర్త ప్రముఖ కవి నీలం 
సర్వేశ్వరరావు. లింగపరమైన వివక్షత నుండి స్రీలు బయటపడాలంటే ఒక 
మహిళగా తనకు ఏమి కావాలి తను ఎలాంటి వివక్షతను 
ఎదుర్కొంటుంది అనేది స్త్రీకి మాత్రమే తెలుస్తుందనే ఉద్దేశంతో నీలం 
సర్వేశ్వరరావు మహిళా అత్యాచారాలపై మహిళా కవయిత్రులచే కవిత్వం 
రాయించి వారి మనోభావాలను యుద్దనారీ రూపంలో నేటి సమాజం 
ముందు ఉంచారు. ప్రముఖ కవయిత్రి జెవేరియా స్పందిస్తూ తప్పిదారి 
మరిచిపోయి/ మనిషిగా పుడతావని జన్మనిచ్చాను మగాడిగా 
పుట్టినందుకు/ బాధపడుతునాన్ను/అంటూ మృగంలా మారిన మగాడిని 
ప్రశ్నిస్తుంది. 

అబలను కాను సబలను నేనని/ నడుం బిగించు/ ఆయుధాలు చేపట్టు/ 
నారిని కాను వీరనారినని వీధికి నీవు కనిపించు/ యుక్తిని నేనని- శక్తిని 
నేనని/ అడుగునా కనిపించు/ మగువ కాదు- మగవాడు కాదు/ మనిషిని 
నేనని నినదించు. అంటూ కన్నారం రూన్సీ చాలా వాస్తవికతతో మనిషిని 
మనిషిలాగా చూడండి ఆడ మగ తేడాలతో కాదని స్పష్టంగా తన 
కవిత్వంతో వివరించారు. 


యుదధ్ధీనారి 


నీలం. సర్వేశ్వరరావు (సరిశాసి) 


వారాల ఫ్యవిరకంగ్రా కవయిత్రుల లరీకక్‌ స్యీకొలా 


జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి లాంటి మాటలు ఈమధ్యన 
మరీఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఈ మాటలకు నిర్వచనాలను మార్చేసే 
పని జోరుగా సాగుతోంది. ఈ నిర్వచనాలకు అనుగుణంగా ఎవరు 
జాతీయవాదులో, ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో 
నిర్ణయిస్తున్నారు. తమ నిర్వచనం ప్రకారం జాతీయవాదులు, దేశభక్తులు 
కారు అనుకునే వారిమీద దేశద్రోహ అభియోగాలు మోపుతున్నారు. 
జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ నాయకుడు 
కన్షయ్యా కుమార్మీ దేశద్రోహ అభియోగం మోపడం దీనికి తాజా 
ఉదాహరణ. 

జాతీయత, దేశభక్తి అన్నభావనలు ప్రభుత్వాలు, అధికారం మారినప్పుడల్లా 
మారితీరవలసిన అంశాలుకావు. భారతీయ జనతాపార్టీ ఇటీవల తమది 
సాంస్కృతిక జాతీయతావాదం అంటోంది. అంటే జాతీయతా వాదానికి కొత్త 
నిర్వచనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాంస్కృతిక జాతీయతావాదం అన్న 
మాటను సంఘ్‌పరివారు బీజేపీ ఎక్కువగా వినియోగిస్తూ ఉండొచ్చుకాని ఆ 
భావన చాలాకాలం నుంచే సంఘ్‌ పరివార్లో ఉంది. 1967 లో చట్టవ్యతిరేక 
కార్యకలాపాల (నిరోధక) చట్టంట్రిబ్యునల్‌ ముందు హాజరైన ఆర్‌. ఎస్‌.ఎస్‌. 
ప్రధానకార్యదర్శి “ఆర్‌. ఎస్‌.ఎస్‌. అభిప్రాయంలో సాంస్కృతికవాదం అంటే 
హిందూ జాతీయతావాదమే” అని తేల్చి చెప్పారు. భారత్మాతృభూమిగా 
భావించే సిక్కులు, బౌద్దులు, జైనులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరు 
మతరీత్యా భిన్నమైనవారే అయినప్పటికి సంస్కృతిని బట్టి చూస్తే హిందువులే” 
అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యానమే వివాదాలకు దారితీస్తోంది. 

“భారత్మాతాకిజై” అని నినదించని వారిని జాతివిద్రోహులుగా 

జమకడ్డ్తున్నారు. ఇలా వ్యవహరించడం వల్ల ఒకవ్యక్తి తాను ఉంటున్న 
సమాజంలోని వాడిగా గుర్తించడానికి, సమాజం అవసరాలు ఏమిటో 
పట్టించుకోవడానికి అవరోధం కలుగుతోంది. “జెండాలు పట్టుకు తిరగడం, 
నినాదాలు చేయడంజాతీయతకు చిహ్నం కాదు. భారత్మాతాకిజై అని 
నినదించని వారిని జాతివిద్రోహులుగా పరిగణిస్తున్న వారు పన్నులు 
ఎగవేసేవారిని, నల్లధనం కూడబెట్టేవారిని దేశద్రోహులుగా 
పరిగణించడంలేదు” అని (ప్రసిద్ధ చరిత్రకారిణి, గౌరవ స్థానం సంపాదించిన 
మేధావి రొమిల్లా థాపర్‌ (ప్రశ్నిస్తున్నారు. అసలైన జాతీయతావాదం అంటే 
ఏమిటి, మన జాతీయ భావనలకు మూలంఏమిటి అన్న మౌలిక ప్రశ్నలకు 
సమాధానాలు అందించేందుకు రొమిల్లాథాపర్‌, ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి. 
నూరాని, కళారంగ నిపుణుడు సదానంద్‌ మీనన్‌ “ఆన్‌ నేషనలిజం” అన్న 
చిరుగ్రంథం ద్వారా ప్రయత్నించారు. 

177 పేజీలకు పరిమితమైన ఈ చిరుగ్రంథం జాతీయతావాదం 
చర్చనీయాంశం అయిన సమయంలో, సంఘ్‌ పరివార్‌ భావజాలాన్ని 
ఆమోదించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న సమయంలో వెలువడింది. 


సంద 


ఈ సందర్భంలో ఇలాంటి గ్రంథం వెలువడడం 
జాతీయతావాదం గురించి సవ్యంగా 
అలోచించేవారికి, వక్రీకరించే వారికి కూడా 
మేధోపరమైన చర్చకు వీలు కల్పిస్తుంది. 
జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి లాంటి 
భావనలు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక 
వైఖరులకు సంబంధించినవి కావు. జాతీయతను 
సంకుచితమైన చట్రంలో బిగించకూడదు. 
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న 
సంఘ్‌పరివార్‌లో అంతర్భాగమైన బీజేపీ 
ప్రభుత్వం హిందుత్వ ఆధారంగా జాతీయతా 
వాదాన్ని నిర్వచించడానికి తీవ్రంగా 
ప్రయత్నిస్తున్న దశలో మనదేశానికి కావాల్సిన 
జాతీయతావాదం ఏమిటో, భారతీయులకు 
ఉండవలసిన జాతీయతాభావం ఎలాంటిదో 
కూలంకషంగా చర్చించవలసిన అవసరం ఉంది. 
హిందు అన్నది మతం అయితే హిందువు ఒక 
నిర్దిష్ట భావజాలం. ఈ రెండింటి మధ్య తేడా 
తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం బాగా 
తోడ్చడుతుంది. 
“ఆన్‌ నేషనలిజం” గ్రంథంలో చరిత్రక 
దృష్టితో, న్యాయపరంగా, సాంస్కృతిక దృష్టితో 
జాతీయతా వాదాన్ని పరిశీలించే ప్రయత్నం 
కనిపిస్తుంది. జాతీయతావాదం అంటే ఏమిటి? కుహనా జాతీయతావాదం 
ఏది? దేశద్రోహులు ఎవరు? దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తిని రుజువు 
చేసుకోవడానికి ఒకవర్గం బలవంతం పెట్టినప్పుడల్లా నినాదాలు చేయాలా? 
ఒక జాతికి సాంస్కృతిక స్వేచ్భ అవసరం ఏమిటి? మనం ఎలాంటి భారతాన్ని 
కోరుకుంటున్నాం అన్న మూలభూతమైన ప్రశ్నలకు ఈ గ్రంథంలో 
సమాధానాలు వెతకొచ్చు. ఈ గ్రంథంలో పొందుపరచిన హేతుబద్ధమైన 


వాదన ఆధారంగా కచ్చితమైన నిర్ధారణలకు 
రావొచ్చు. తాము చెప్పేదే జాతీయతావాదం, 
దేశభక్తి అన్న అభిప్రాయాలను ప్రజలలో 
పాదుకొల్పడానికి పథకం ప్రకారం 
ప్రయత్నిస్తున్న దశలో హేతుబద్ధంగా 
ఆలోచించే వారందరూ వీటిగురించి 
ఆలోచించాల్సిందే. 
మన జాతీయతావాద మూలాలు 
ఎక్కడున్నాయో గ్రహించడానికి రొమిల్లాథాపర్‌ 
వ్యాసం ఉపకరిస్తుంది. జాతీయతా వాదం 
అన్న భావనకు వలసవాద వ్యతిరేకత, 
సెక్యులర్భావజాలమే మూలమని 
రొమిల్లాథాపర్పోపపత్తికంగా నిరూపించారు. 
మత ప్రాతిపదిక ఆధారంగా జాతీయతా 
వాదాన్ని నిర్వచించే హిందుత్వవాదులు, 
ముస్లింలు కూడా వలసవాద 
వ్యతిరేకపోరాటంలో నిర్వహించిన పాత్ర 
నామమాత్రమైందని ఆమె అంటారు. గత 
చరిత్రను మతం ఆధారంగా చూడడం 
వలసవాద చరిత్రకారులు మనమీద 
రుద్దినపద్దతి. ప్రస్తుతం మతం ఆధారంగా 
జాతీయతా వాదాన్ని వింగడిస్తున్న వారూ 
దురదృష్టవశాత్తు అదే దృక్కోణాన్ని అనుసరిస్తున్నారు. “ముస్లింలు మనలను 
దాదాపు వెయ్యేళ్లపాటు అణగ దొక్కారు అని అంగలార్చేవారు రెండు 
సహస్రాబ్దాలపాటు దళితులను, ఆది వాసులను అణగదొక్కిన వైనం గురించి 
ఆలోచించరెందుకని థాపర్‌ ప్రశ్నిస్తున్నారు. 
ఎ.జి.నూరాని వ్యాసంలో దేశద్రోహానికి సంబంధించిన చట్టం మూలాలను 
విడమర్చి చెప్పరు. 'భారత్‌మాతాకి జై' నినాదం వెనక ఉన్న ఆంతర్యాన్ని 


అనురాధ స్పందించారు. 
నిన్నటి చైత్రకు/ మొన్నటి దిశకు/ గతాన కలిసిన నిర్భయకు/ 

బొట్లు బొట్లుగా కన్నీరు కార్చేసి/ ఎండిన కనుకొలనుల ఎడారి 
గొంతుకను రాసిన రాతల నిండా మనసు మలినాలని ప్రసవించి/ నీకై 
రక్షణచూపుల నొప్పుల్ని పడుతున్న బేలను అంటు సుధామురళి తన 
ఆవేదనను వ్యక్తపరిచారు. అలాగే డాక్టర్‌ బండారి సుజాత మహిళలపై 
జరుగుతున్న దాడులపై తన కవిత్వంలో అవేదనను వ్యక్తపరిచారు. 

పుట్టుక ముందే నీకు తిరస్మారం/ పుడితే గిడితే అడుగడుగున 
అత్యాచారం/ అదృశ్యం అవుతున్న జీవరాశుల్లో నీవు/ లైంగిక దేహపు 
ముద్దవు/ గాయపడ్డ సృష్టికర్తవు/ ఆడతనం చుట్టూ మార్మికత 
కమ్ముకున్న/ సగంజగానివి! రెండో సగానివి అంటు అనిశెట్టి రజిత స్త్రీ 
వివక్షతపై తనదైన శైలిలో కవిత్వాన్ని రాశారు. నీ అందమైన జీవితం 
ఒక స్త్రీమూర్తి త్యాగం అని గుర్తుపెట్టుకో అంటున్నారు నాట్య 
శిరోమణి టీ.వీ. శిరీష, 

ఓ ప్రీ మూర్తి నగ్న దేహాన్ని చూసి/ తలదించుకోవలసినది.. నేనా? 
సమాజమా? అని ప్రశ్నిస్తున్నారు కవయిత్రి డాక్టర్‌ చింతపల్లి ఉదయ 
జానకి లక్ష్మీ 

ఈ 21వ శతాబ్దంలో స్త్రీవాద ఉద్యమం ఎంతో ప్రాధాన్యత 
సంతరించుకుంది ఈ స్త్రీవాద ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ తనదైన 
శైలిలో కవిత్వం, వ్యాసాలు రాస్తూ స్త్రీలను వారి సమస్యలను గుర్తించి 
వారి పట్ల గౌరవభావంతో ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన నీలం 
సర్వేశ్వరావు గారికి హృదయపూర్వక అభినందనలు. 


పూసపాటి వేదాద్రి, 9912197694. 


విశ్లేషణాత్మకంగా వివరించారు. భారతశిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్‌ 
దేశద్రోహానికి సంబంధించింది. ఇది బ్రిటిష్‌ వాళ్లు రూపొందించిన 
శిక్షాసృతిలోభాగం. ఇది ఇప్పటికీ అమలులో ఉండడం ఓ భయంకర 
వైపరీత్యం. రాజకీయ ఉద్యమాలను అణచడానికి, పత్రికలను నియంత్రించ 
డానికి బ్రిటిష్‌ వలసపాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నారు. 1860లో 
తయారైన భారతశిక్షాస్టృతిలో ఈ సెక్షన్లేనే లేదు. ఇంగ్లండ్లో అమలులో ఉన్న 
చట్టాన్ని అనుసరించి 1870లో చట్టాన్ని సవరించి 124ఎసెక్షన్‌ చేర్చారు. 
భారత జాతీయవాదుల నోరునొక్కడం కోసం వలసవాదులు ఈ చట్టాన్ని 
వినియోగించుకున్నారు. దేశద్రోహానికి సంబంధించిన ఈ అంశాన్ని 
రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అని చర్చోపచర్చలు జరిగాయి. మొత్తంమీద 
“దేశద్రోహం” రాజ్యాంగంలో చోటు సంపాదించింది. ఈ చట్టం చాలా 
అభ్యంతరకరమైందని, గర్హనీయమైనదని భావించిన నెహ్రూ స్వాతంత్ర్యం 
తర్వాత 124ఎ సెక్షనుని తొలగించాలని భావించారు. 

స్వాతంత్ర్యం తర్వాత రెండు సందర్భాలలో హైకోర్టు న్యాయమూర్తులు 
124ఎ సెక్షన్‌ చెల్లదని తీర్పు చెప్పారు. అలహాబాద్‌ హైకోర్టు ఈ సెక్షన్‌ 
చెల్లదని ప్రకటించింది. కాని 1962లో కేదార్‌నాథ్‌సింగ్‌ బిహార్‌ ప్రభుత్వానికి 
మధ్య కేసులో ఈ సెక్షన్‌ ప్రకారమే ఫార్వర్డ్‌ కమ్యూనిస్టుపార్టీ నాయకుడు 
కేదార్‌నాథ్‌ హింసాత్మకమైన విప్లవాన్ని (్రేరేపించాడన్న అభియోగంతో ఒక 
సంవత్సరం జైలుశిక్షకూడా విధించారు. మరోవిచిత్రం ఏమిటంటే 
మనదేశంలో అమలులో ఉన్న 124ఎ సెక్షనుకు ఆధారమైన చట్టాన్ని బ్రిటన్లో 
2009 లో రద్దు చేశారు. 1962లో మళ్లీ అమలులోకి వచ్చిన ఈ సెక్షన్‌ 
ఇంకా కొనసాగుతూనే ఉంది. 

సాంస్కృతిక జాతీయవాదం వల్ల మొట్టమొదట నష్టపోయేది సంస్కృతేనని 
సదానంద్‌ మీనన్‌ ఈ గ్రంథంలో వాదించారు. జాతిరాజ్యాలు అన్న భావనల 
వెనక ఉన్నది ఈ సాంస్కృతిక జాతీయతా వాదమేనని అంటారు. ఈ వాదాన్ని 
బలపరిచేవారు జాతిరాజ్యం అన్నభావనలో కుట్రపూరితంగా రాజకీయ 
హక్కుల స్థానంలో సాంస్కృతికహక్కులనుచేర్చే ప్రక్రియను మీనన్‌ 


వివరించారు. 
ఆర్వీ రామారావ్‌ 


Bb సోమవారం 16, అక్టోబరు 2028 


ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 


సుంకం తగ్గించాలి 


ఐఆర్‌ఈఎఫ్‌ డిమాండ్‌ 


కోల్‌కతా: బియ్యం ఎగుమతిదారులు వాణిజ్యాన్ని 
సులభతరం చేయడానికి ప్రస్తుత 20 శాతం సుంకం 
కాకుండా టన్నుకు 80 డాలర్ల ఫ్లాట్‌ ఎగుమతి సుంకం 
విధించాలని కేంద్రాన్ని అభ్యర్థించారని బియ్యం 
ఎగుమతిదారుల గొడుగు సంఘం ప్రతినిధి ఒకరు 
ఆదివారం తెలిపారు. భారత బియ్యం ఎగుమతిదారుల 
సంఘం (ఐఆర్‌ఈఎఫ్‌) జులైలో విధించిన తెల్ల 
బియ్యంపై ఎగుమతి నిషేధాన్ని పునరాలోచించాలని, 
రైతులు, ఎగుమతి పరిమాణంపై ప్రతికూల ప్రభావాలను 
నివారించడానికి బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను 
టన్నుకు 850 డాలర్లకు తగ్గించాలని రైతులు ప్రభుత్వాన్ని 
అభ్యర్థించారు. అయితే శుక్రవారమే ప్రభుత్వం ఉప్పుడు 
బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని మార్చి 24 
వరకు పొడిగించింది. *20 శాతం ఎగుమతి సుంకం 
స్థానంలో టన్నుకు 80 డాలర్ల ఎగుమతి సుంకం 
విధించాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ఇది 


Er గ్‌. 4 / జ : 
కేరళలో భారీ వర్షాలు 
తిరువనంతపురంలో నీటమునిగిన ఇళ్లు 


తిరువనంతపురం: ఎడతెగని భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం 
అవుతోంది. ఫలితంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్ని వరదలు ముంచెత్తడంతో 
పాటు కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు సంభవించాయి. 
ముఖ్యంగా _ తిరువనంతపురం జిల్లాలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా 
కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు 
నీట మునిగాయి. కజకూటం ప్రాంతంలోని టెక్నోపార్క్‌ కాలనీలో ఇళ్లలోకి నీరు 
చేరడంతో ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని వందలాది ఇళ్లు 
నీటమునిగిపోగా... కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. 
తిరువనంతపురంలోని ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక బృందాలు 
గాలితో నింపదగిన బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు 
తరలిస్తున్నాయి. వరద ముంచెత్తిన ప్రాంతాలను సందర్శించిన రాష్ట్ర విద్యా 
మంత్రి వీ శివన్‌కుట్టి మాట్లాడుతూ... గత రాత్రి కురిసిన భారీవర్షంతో 
తిరువనంతపురంలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా 
యంత్రాంగం త్వరితగతిన సహాయక చర్యలు చేపడుతున్నదని, బాధితులను 
అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్‌ కూడా 
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రాజధాని నగరంలో 10 సెం.మీ. 
కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రవాణా శాఖ మంత్రి ఆంటోని 
రాజు, పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌ సహా ప్రభుత్వ అధికారులు 
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ... అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు. 
జిల్లాలో 17 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, 572 మందికి ఆశ్రయం 
కల్పించారు. 2018 వరదల సమయంలో కూడా ఇలాంటి ఆకస్మిక వరదలను 
తాము చూడలేదని తిరువనంతపురం వాసులు చెబుతున్నారు. కేవలం ఒక్క 
రోజు కురిసిన వర్షానికే తమ ఇళ్లలోకి నీరు ప్రవేశించిందని తెలిపారు. కాగా 
తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా... నాలుగు జిల్లాలకు 
వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో 
అలర్ట్‌ వచ్చింది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ 
నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనా వేసింది. ఆరెంజ్‌ 
అలర్ట్‌ 6 సెం.మీ నుంచి 20 సెం.మీ. మధ్య, ఎల్లో అలర్ట్‌ 6 నుంచి 11 
సెం.మీ మధ్య భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. 


మిజోరంలో మళ్లీ మేమే... 


*25-30 సీట్లలో ఎంఎన్‌ఎఫ్‌ గెలుపు 


* సపం జోరు తంగో తతాఖాపం్త 
ఐజ్వాల్‌: రాష్ట్రంలో 40 మంది సభ్యుల 7 


అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ మిజో 
నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) మళ్లీ అధికారం 
లోకి వచ్చి 25-35 సీట్లు గెలుచుకుంటుందని 
మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా ఆదివారం 
ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 
చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది నవంబరు 7న జరగనున్న 
ఎన్నికలలో ఖాళీ అవవచ్చని కూడా అని ఆయన పేర్కొన్నారు. 'రాబోయే 
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం. మేము మెజారిటీ సాధించి మళ్లీ 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని నిజంగా ఆశాభావంతో ఉన్నాము. నేను 25 
నుంచి 35 సీట్లు ఆశిస్తున్నాను' అని జోరమ్‌తంగా పీటీఐకి వీడియోకి ఇచ్చిన 
ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్‌ విషయానికొస్తే, వారు ఒకటి లేదా రెండు 
సీట్లు పొందగలిగితే, మేము వారిని అదృష్టవంతులుగా భావిస్తాము. లేకుంటే 
వారు ఏదీ పొందలేరు. బీజేపీకి గరిష్టంగా రెండు సీట్లు రావచ్చు. లేకపోతే 
వారికి అవి కూడా రాకపోవచ్చు. మా ప్రత్యర్థి జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ 
(జడ్‌పీఎం) 10 (సీట్లు) దాటితే, ఆ పార్టీ వారు అదృష్టవంతులు. అందువల్ల 
మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి” అని అన్నారు. 
అధికార ఎంఎన్‌ఎఫ్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారం 
కోసం పోటీపడుతోంది. మొత్తం మీద, అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ మిజో 
శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 1987లో మిజోరాం రాష్ట్రంగా 
అవతరించినప్పటి నుంచి అది మూడు పర్యాయాలు పాలించింది. కాంగ్రెస్‌ 
నాలుగు పర్యాయాలు అధికారంలో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో 
ఎంఎన్‌ఎఫ్‌ 26 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌ 5 సీట్లు, బీజేపీ ఒక సీటు 
గెలుచుకోగా, జడ్‌పీఎం ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఈ వారం ప్రారంభంలో 
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జోరమ్‌తంగా మాట్లాడుతూ ఎంఎన్‌ఎఫ్‌ ప్రభావం 
గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతోందని, అందువల్ల అధికారాన్ని 
నిలుపుకోగలమన్న విశ్వాసం ఉందని చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారి 
ఉన్నప్పటికీ, తన ప్రభుత్వం మిజోరం అంతటా అభివృద్ధిని సాధించగలిగిందని 
ఇంటర్వ్యూలో జోరమ్‌తంగా చెప్పారు. 'మేము ఐదేళ్లుగా అధికారంలో ఉన్నాము. 
కానీ కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఇది దురదృష్టకర కాలం. 
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో జరిగినట్లుగా ఆర్థిక వ్యవస్థ విచ్శిన్నమైంది. 
అయినప్పటికీ, మేము మా వంతు కృషి చేసి గొప్పగా అభివృద్ది చేశాము. అది 
మిజోరాం అంతటా విస్తరిస్తుంది” అని ఆయన తెలిపారు. 


బియ్యం వ్యాపారంలో అస్పష్టత, ఇన్వాయిస్‌ సమస్యలను 
తొలగిస్తుంది” అని ఐఆర్‌ఈఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు 
ప్రేమ్‌ గార్గ్‌ పీటీఐకి చెప్పారు. తెల్ల బియ్యం నిషేధంపై 


జాల 


పునరాలోచన చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు 
జరపాలని సమాఖ్య కోరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 
టన్నుకు 1,200 డాలర్ల ధరకు భిన్నంగా బాస్మతి 


బియ్యం కనిష్ట ఎగుమతి ధర టన్నుకు 850 డాలర్లుగా 
ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని 
ఐఆర్‌ఈఎఫ్‌ కూడా భావిస్తోంది. భారతదేశం నుంచి 
వార్షిక బాస్మతీయేతర బియ్యం ఎగుమతి విలువ రూ.50 
వేల కోట్లు దాటింది. బియ్యం తగినంత నిల్వ ఉండేలా, 
ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ 
ఎగుమతి పరిమితులను విధించింది. ఎగుమతి ఆంక్షల 
కారణంగా అంతర్జాతీయ మార్మెట్‌లో బియ్యం ధరలు 
30 శాతం పెరిగాయని, పాకిస్తాన్‌, థాయ్‌లాండ్‌ వంటి 
పోటీ దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని గార్గ్‌ 
పేర్కొన్నారు. ఐఆర్‌ఈఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ 
అహుజా మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం 
ఎగుమతిదారు మొత్తం బియ్యం ఎగుమతుల్లో దాదాపు 
46 శాతం వాటాను కలిగి ఉన్నారని, ఇది సంవత్సరానికి 
22 మిలియన్‌ టన్నులు అని వివరించారు. అయితే 
ఇప్పటివరకు 6.9 మిలియన్‌ టన్నులు మాత్రమే 
ఎగుమతి అయ్యాయని ఆయన తెలిపారు. 22 మిలియన్‌ 
టన్నులలో 5 మిలియన్‌ టన్నులు బాస్మతి బియ్యం కాగా, 
మిగిలినవి తెలుపు, ఉప్పుడు బియ్యం. ప్రభుత్వ ఆంక్షలు 
కొనసాగితే ఈ ఏడాది ఎగుమతి పరిమాణంపై ప్రభావం 
పడుతుందని ఎగుమతిదారుల సంఘం అంచనా 
వేస్తోంది. ఎగుమతిదారుల నుంచి డిమాండ్‌ తగ్గడం వల్ల 
రైతులు ఒత్తిడికి గురవుతున్నారని గార్గ్‌ ఉద్దాటించారు. 
భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఎగుమతి నిషేధ ప్రకటన 
సమయాన్ని విమర్శించింది. ఇది ప్రస్తుత నాట్ల సీజన్‌లో 
రైతులకు ప్రతికూల సంకేతాలను పంపుతుందని 
పేర్కొంది. కాగా, నిషేధ ప్రకటన తర్వాత ఎగుమతి 
గమ్యస్థానాలకు రవాణాలో ఉన్న 90 వేల టన్నుల తెల్ల 
బియ్యాన్ని క్లియర్‌ చేయడం ద్వారా ప్రభుత్వంతో 
సమస్యను విజయవంతంగా పరిష్కరించామని 
ఐఆర్‌ఈఎఫ్‌ తెలిపింది. ఈ సరుకులు గతంలో వివిధ 
ఓడరేవుల్లో నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. 


చత్తీస్‌గఢ్‌లో పాత, కొత్త కలయిక 


* 22 మంది సిట్టింగ్‌లు తిరిగి ఎంపిక 


* 30 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల 


54 


రాయ్‌పూర్‌: వచ్చే నెలలో జరగనున్న 
చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన 
అభ్యర్థుల తొలి జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ 
కొంతమంది కొత్త ముఖాలకు ప్రాతినిధ్యం 
కల్పించింది. పార్టీ ఆదివారం 30 మంది 
అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 
ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌, ఆయన మొత్తం 
12 మంది మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర 
అసెంబ్లీ స్పీకర్‌ చరదాస్‌ మహంత్‌తో సహా 22 
మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తిరిగి ఎంపిక 
చేసింది. చత్తీస్‌గఢ్‌లో అధికార పార్టీ 8 మంది 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించగా, పార్టీ 
రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎంపీ దీపక్‌ బైజ్‌ను 
రంగంలోకి దింపింది. 90 మంది సభ్యులున్న 
చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి నవంబర 7, 17 తేదీల్లో 
రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ 
తన అభ్యర్థులను ప్రకటించిన 30 స్థానాల్లో 14 
షెడ్యూల్డ్‌ తెగకు, మూడు షెడ్యూల్డ్‌ కులాలకు 
కేటాయించింది. మిగిలిన 18 జనరల్‌ స్థానాలు 
కాగా, తొమ్మిది స్థానాల్లో ఇతర వెనుకబడిన 
తరగతుల (ఓబీసీ) అభ్యర్థులు బరిలో నిలిచారు. 
సిట్టింగ్‌ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 
నలుగురు మహిళా అభ్యర్థులు ఈ జాబితాలో 
ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ తన 
సాంప్రదాయ పటాన్‌ స్థానం నుంచి ఉప 


ముఖ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌ 
దేవ్‌ తన అంబికాపూర్‌ 
స్థానం నుంచి పోటీ 
చేస్తున్నారు. ఇక రాష్ట్ర 
అసెంబ్లీ స్పీకర్‌ చరణ్‌ దాస్‌ 
మహంత్‌ తన శక్తి స్థానం 
నుంచి తిరిగి టికెట్‌ పొందారు. టికెట్లు పొందిన 
మంత్రుల్లో... తామ్రధ్వాజ్‌ సాహు (దుర్గ్‌ రూరల్‌), 
అమర్జీత్‌ భగత్‌ (సీతాపూర్‌- ఎస్టీ), ఉమేశ్‌ పటేల్‌ 
(ఖర్సియా), జై సింగ్‌ అగర్వాల్‌ (కోర్చా), 
శివకుమార్‌ దహరియా (అరంగ్‌-ఎస్సీ), అనిలా 
భెండియా (దొండి లోహరా-ఎస్టీ), రవీంద్ర చౌబే 
(సాజా), మహ్మద్‌ అక్బర్‌ (కవర్ధ), కవాసి లఖ్మా 
(కొంటా), మోహన్‌ లాల్‌ మార్మం (కొండగావ్‌) 
ఉన్నారు. 2018 ఎన్నికల్లో అహివారా స్థానం 
(దుర్గ్‌ జిల్లా) నుంచి పోటీ చేసిన మంత్రి గురు 
రుద్ర కుమార్‌ పొరుగున ఉన్న బెమెతర జిల్లాలోని 
నవగఢ్‌-ఎస్సీ నియోజకవర్గం నుంచి బరిలోకి 
దిగారు. ఆదివారం విడుదల చేసిన జాబితాలో 
నవగఢ్‌ నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే 
గురుదయాళ్‌ సింగ్‌ బంజరే పేరు లేదు. అలాగే, 
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బస్తర్‌ లోక్‌సభ 
సభ్యుడు దీపక్‌ బైజ్‌ చిత్రకోట్‌-ఎస్టీ స్థానం నుంచి 
బరిలోకి దిగారు. బైజ్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 
చిత్రకోట్‌ నుంచి గెలిచారు. కానీ 2019 లోక్‌సభ 


ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆ స్టానాన్ని 


ఖాళీ చేశాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌మన్‌ 
బెంజామ్‌ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 
విజయం సాధించారు. కాంగ్రెస్‌ నాయకుడు, 
చత్తీస్‌గఢ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 
చైర్మన్‌ గిరీష్‌ దేవాంగన్‌... బీజేపీ జాతీయ 
ఉపాధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ 
సింగ్‌పై రాజ్‌నంద్‌గావ్‌ స్థానం నుంచి పోటీ 
చేస్తున్నారు. ఇదిలాఉండగా, నవంబరు 7న తొలి 
దశలో పోలింగ్‌ జరగనున్న 20 నియోజకవర్గాల్లో 
ఒక్క స్థానానికి జగదల్‌పూర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థిని 
ప్రకటించలేదు. మొదటి దశ నామినేషన్ల దాఖలు 
అక్టోబరు 13న ప్రారంభమైంది. కాగా తొలి 
దశలో ఎన్నికలు జరగనున్న 20 స్థానాలతో సహా 
85 స్థానాలకు బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థులను 
ప్రకటించింది. 2018 చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ 
ఎన్నికల్లో 90 మంది సభ్యుల సభలో కాంగ్రెస్‌ 68 
స్థానాలు గెలుచుకుని సునాయాసంగా 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


రాఘవ్‌ చద్దా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ 


న్యూదిల్లీ: రాజ్యసభ నుంచి తన నిరవధిక 
సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 
నేత రాఘవ్‌ చడ్డా దాఖలు చేసిన పిటిషన్‌ను 
సుప్రీం కోర్టు సోమవారం విచారించనుంది. 
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయ 
మూర్తులు జె.బి.పార్టివాలా, మనోజ్‌ మిశ్రాతో 
కూడిన ధర్మాసనం ఆగస్టు 11న పార్లమెంటు 
వర్షాకాల సమావేశాల చివరి రోజున 'నిబంధ 
నలను ఉల్లంఘించడం, దుష్ప్రవర్తన, ధిక్కరించే 
వైఖరి” కారణంగా సస్పెన్షన్‌కు గురైన చద్దా 
పిటిషన్‌ను విచారించనుంది. కాగా, ప్రివిలేజెస్‌ 
కమిటీ నివేదిక పెండింగ్‌లో ఉంది. న్యాయవాది 
షాదన్‌ ఫరాసత్‌ ద్వారా దాఖలు చేసిన తన 


పిటిషన్‌లో ఆప్‌ నాయకుడు నిరవధికంగా 
సస్పెండ్‌ చేసే అధికారం ప్రమాదకరంగా అతి 
దుర్వినియోగానికి దోహదపడుతుందని పేర్కొ 
న్నారు. 'సస్పెండ్‌ చేసే అధికారం కేవలం 
కవచంగా మాత్రమే ఉపయోగించబడుతుంది. 
కత్తిగా కాదు, అంటే అది శిక్షార్హమైనది కాదు” అని 
పిటిషన్‌ విజ్ఞప్తి చేసింది. “సస్పెన్షన్‌ నిబంధనల 
లోని 256 నిబంధనను స్పష్టంగా ఉల్లంఘించ 
డమే” అని పేర్కొంది. కొనసాగుతున్న పార్లమెంటు 
మిగిలిన కాలానికి మించి సస్పెన్షన్‌ చేయడం 
స్థూలమైన అహేతుక చర్య మాత్రమే కాకుండా, 
సంబంధిత సభ్యుని అనవసరమైన లేమి 
కారణంగా ప్రాథమిక ప్రజాస్వామ్య విలు వలను 


కూడా ఉల్లంఘించడమేనని, ముఖ్యంగా, నియో 
జకవర్గం ప్రాతినిధ్యం వహించకపోవడమే నని 
పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(4) 
ప్రకారం, నిరవధిక సస్పెన్షన్‌ ప్రభావం, 
ప్రత్యేకించి సమావేశాల వ్యవధి వెలుపల 60 
రోజులు తర్వాత ఒక ఖాళీ ఉన్నందు, సస్పెన్షన్‌ 
తొలగింపు ప్రభావాన్ని కలిగి ఉండదని పిటిషన్‌ 
పేర్కొంది. ఆగస్టు 11న రాజ్యసభలో సభా 
నాయకుడు పీయూష్‌ గోయల్‌ ఆమోదించిన 
తర్వాత, రాజ్యసభలో మూజువాణి ఓటుతో 
ఆమోదం పొందింది. దిల్లీ రాజధాని ప్రాంత 
ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2023 కోసం 
ప్రతిపాదించిన ఎంపిక కమిటీలో వారి సమ్మతి 
లేకుండా ఎగువ సభలోని కొంతమంది సభ్యుల 
పేర్లను చేర్చినందుకు ఆప్‌ నాయకుడిపై చర్య 
తీసుకోవాలని కోరింది. 


కరువు నష్టం రూ.30వేల కోట్లు 
కర్నాటక సీఎం సిద్ధరామయ్య 

మైసూరు: ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల 
వల్ల రాష్ట్ర రైతులు రూ.30వేల కోట్ల మేర 
నష్టపోయారని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 
వెల్లడించారు. కరువు ఫలితంగా రాష్ట్రంలోని 42 
లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో పంట నష్టం 
జరగ్గా... మొత్తం 236 తాలూకాలకు గాను 216 శే 
తాలూకాలు అధికారికంగా కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. 
నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) మార్గదర్శకాలకు అనుగుణంగా 
రాష్ట్రప్రభుత్వం రూ. 4,860 కోట్ల సహాయం అందించాల్సిందిగా కేంద్ర 
ప్రభుత్వాన్ని కోరిందని సిద్ధరామయ్య వివరించారు. కరువు పీడిత ప్రాంతాలను 
పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించింది. 
రాష్ట్ర ప్రభుత్వం గతంలో 195 తాలూకాల్లో కరువు పరిస్థితులను ప్రకటించిన 
విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే కేబినెట్‌ సబ్‌కమిటీ 
సమావేశం తరువాత, అదనంగా 21 తాలూకాలను కరువు ప్రభావిత 
ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా మొత్తం 216 తాలూకాలు ఈ సంక్షోభాన్ని 
ఎదుర్మొంటున్నాయన్నారు. కరువు పరిస్థితుల దృష్టా తాగునీరు, పశుగ్రాసం, 
పశువులకు నీరు, ఉపాధి అవకాశాలు, ఇతర సహాయక చర్యలతో సహా రైతులకు 
వారి అత్యవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీలను 
అందించడానికి కట్టుబడి ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 
కరువు ఒక ప్రత్యేక సవాలును విసిరిందని... ఇది “ఆకుపచ్చ కరువు'గా 
వర్ణించబడిందని సిద్ధరామయ్య పేర్మొన్నారు. రాష్టంలో పంటలు పెరిగాయి కానీ 
దిగుబడి లేదని ఆయన అన్నారు. 


SE 


సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 
జీఎన్‌ ఖయాల్‌ కన్నుమూత 


శ్రీనగర్‌: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, 
ప్రముఖ జర్నలిస్టు జీఎన్‌ ఖయాల్‌ (85) 
కన్నుమూశారు. ఇక్కడి తన నివాసంలో ఆదివారం 
తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు 
తెలిపారు. ఖయాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, 
ఒక కుమార్తె ఉన్నారు. ఆయన పిల్లలందరూ 
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఖయాల్‌ 30కి 
పైగా పుస్తకాలను రచించిన ఖయాల్‌... 1950లలో 
రేడియో కశ్మీర్‌లో న్యూస్‌ రీడర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 'గాషిక్‌ మినార్‌' 
అనే పుస్తకానికి గాను 1975లో ఖయాల్‌ జాతీయ సాహిత్య అకాడమీ 
పురస్మారాన్ని అందుకున్నారు. 


ఎన్సీపీ ఎంపీ ఆస్తులు అటాచ్‌ 
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు 
అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎంపీ ఈశ్వర్‌లాల్‌ 
శంకర్‌లాల్‌ జైన్‌ లాల్వానికి చెందిన ఆస్తులను 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. 
విండ్‌మిల్స్‌, బంగారం, వజ్ర, వెండి ఆభరణాలు 
వంటి 70 స్థిర,చరాస్తులను సీజ్‌ చేసింది. వీటితో 
పాటు ముంబై, జల్‌గావ్‌, థానే, కచ్‌ వంటి 
ప్రాంతాల్లోని స్థిరాస్తులను కూడా ఈడీ స్వాధీనం 
చేసుకొంది. వీటి విలువ రూ. 315 కోట్లు. ఆయన 
రాజ్‌మల్‌ లాల్‌చంద్‌ జ్యూవెల్లర్స్‌, ఆర్‌ఎల్‌ గోల్డ్‌ 
ప్రైవేట్‌ లిమిటెడ్‌, మన్‌రాజ్‌ జ్యూవెల్లర్స్‌ సంస్థలకు ప్రమోటర్‌గా 
వ్యవహరిస్తున్నారు. ఆయనపై బ్యాంక్‌ (ఫ్రాడ్‌, మనీలాండరింగ్‌ వంటి 
అభియోగాలున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉద్దేశపూర్వకంగా 
రూ. 352.49 కోట్ల నష్టం వాటిల్లేట్లు చేశారన్నది ఈశ్వర్‌లాల్‌పై ఉన్న ఆరోపణ. 
ఈ మేరకు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. “ఈ 
కంపెనీల ప్రమోటర్లు రుణాల కోసం తప్పుడు వివరాలు ఇవ్వడం, ఆర్థిక వివరాలు 
పెంచి చూపడానికి రౌండ్‌ట్రిప్‌ లావాదేవీలు చేయడం, ఆడిటర్లతో కుమ్మక్కవడం 
వంటివి చేశారు” అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. దీనికి సంబంధించి 
ఆగస్టులో ఏజెన్సీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన 
దర్యాప్తులో చాలా బంగారం, నగల వివరాలు బుక్స్‌లో తప్పుగా చూపించారు. 
డమ్మీ కంపెనీలు, వాటి డైరెక్టర్ల నియమకాలను కూడా చేపట్టారని పేర్కొంది. 


జర్నలిస్టుకు మంత్రి అనుచరుల వేధింపులు 
నాలుగు రోజుల్లో పదకొండు ఎఫ్‌ఐఆర్‌లు 


భోపాల్‌: దేశవ్యాప్తంగా స్వతంత్ర మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులపై 
అక్రమ కేసులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత 
రాష్ట్రాల్లో ఈ ధోరణి బాగా కన్పిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 'దైనిక్‌ ఖులాసా' అనే 
పోర్టల్‌లో క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న జలామ్‌ సింగ్‌పై గత నెలలో 7-10 
తేదీల మధ్య కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసులు పదకొండు 
ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గ్వాలియర్‌ డివిజన్‌లోని గునా, శివపురి జిల్లాల్లోని 
వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఈ కేసులు నమోదు చేశారు. ఇంతకీ సింగ్‌ చేసిన 
నేరమేమిటంటే ఆయన గత నెల 7వ తేదీన ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఓ 
వీడియోను, మెసేజ్‌ని పోస్ట్‌ చేశారు. తరచూ పార్టీలు మారుతున్న గౌరవనీయమైన 
వ్యక్తి వ్యవహారం బీజేపీ అధిష్టానం దృష్టికి వచ్చిందని, దీంతో ఆయనకు టికెట్‌ 
గల్లంతయ్యే అవకాశం ఉన్నదని దాని సారాంశం. వీడియోలో సింగ్‌ ఎవరి 
పేరునూ ప్రస్తావించనప్పటికీ అది మధ్యప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ సహాయ 
మంత్రి మహేంద్ర సింగ్‌ సిసోడియాను ఉద్దేశించి చేసినదేనంటూ ఆయన 
మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో 
సిసోడియాపై కేసులు పెట్టారు. సిసోడియా ప్రతిష్టకు జలామ్‌ సింగ్‌ భంగం 
కలిగిస్తున్నారని, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. 


రహదారులు రక్తసిక్తం 


ఛత్రపతి సంభాజీనగర్‌/తిరువణ్ఞామలై: మహరాష్ట్ర, 
తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు ఘోర రోడ్డు 
ప్రమాదాల్లో 19మంది దుర్మరణం చెందగా... మరో 
23మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని 
ఛత్రపతి శంబాజీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 
సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మినీ ప్రైవేటు బస్సు - 
ట్రక్కు ఢీకొన్న ఘటనలో 4 నెలల చిన్నారి సహా 12 
మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 
మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 
బస్సులో 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం 
అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 
సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి 
తరలించారు. నాసిక్‌ జిల్లాలోని ఇందిరానగర్‌ కు 
చెందిన యాత్రికులు బుల్జానాలోని సైలానీ బాబా 
దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం అనంతరం 
తిరుగు ప్రయాణమయ్యారు. అర్థరాత్రి సమృద్ధి ఎక్స్‌ 
ఫ్రైస్‌ వేపై ఉన్న వైజపూర్‌ టోల్‌ బూత్‌ సమీపంలోని 
అనేక వాహనాలను ఆర్టీవో అధికారులు నిలిపేశారు. 
ఈ క్రమంలో యాత్రికులతో వెళ్తున్న ట్రావెలర్‌ బస్సు, 
ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. మినీ 
బస్సు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే 
ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 4 
నెలల చిన్నారి సహా 12 మంది అక్కడికక్కడే మృతి 
చెందారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు సహాయక 
చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది 
ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి 


* వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 
19మంది దుర్మరణం 


* 23మందికి గాయాలు 


కాక్‌ 


క్‌ి 


వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం 
తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 
పీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.2 లక్షల చొప్పున పరిహారం 
ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు 
అందిస్తామన్నారు. ఈ ఎక్స్‌ ప్రెస్‌ వేపై తరచూ 
ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. 
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 729 
ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. సమృద్ధి ఎక్స్‌ ప్రెస్‌ 


వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా 
ఉంటాయని... అందుకే (డైవర్లు నిద్రమత్తుతో 
ప్రమాదాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ 
సీఎం అజిత్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
కారణం ఏదైనా ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి 
ఉందని చెప్పారు. 
తమిళనాడులోనూ... 

తమిళనాడులోని తిరువణ్డామలై జిల్లాలో ఆదివారం 
ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ 
ఢీకొన్న దుర్హటనలో ఏడుగురు మృతిచెందారు. 
మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు కూడా 
ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న 
పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు 
చేపట్టారు. ప్రమాదంలో కారు నుజ్ఞు నుజ్జవడంతో 
అందులో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు 
పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 


గాయపడిన వారిని సమీపంలో ఆస్పత్రులకు 
తరలించారు. ప్రమాదం అనంతరం పరారయిన లారీ 
డైవర్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 
ప్రాథమిక నివేదికల ప్రకారం.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ 
ఇంజనీర్‌ సతీశ్‌ కుమార్‌ తన కుటుంబ సభ్యులతో 
కలిసి విల్లుపురం జిల్లా జింగీ సమీపంలోని 
మేల్మలయనూర్‌ (గ్రామంలోని అంగళ పరమేశ్వరి 
ఆలయంతో సహా పలు ప్రాంతాలను సందర్శించి 
బెంగళూరుకు కారులో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం 
జరిగింది. తిరువణజ్ఞామలైలోని చెంగం పట్టణ 
సమీపంలోని పక్కిరిపాళయం గ్రామం వద్ద వారు 
ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. 
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే 
ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న లారీని 
ఢీకొనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ (ప్రమాదానికి గల 
కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 


* పేదలు నివాసం ఉండే మురికివాడలే లక్ష్యం 
* ఈ బాండ్ల కోసం వైసీపీ నేతల తాపత్రయం 
* కోట్ల రూపాయలు దింగమింగేదుకు పన్నాగం 
* విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దందా 


టీడీఆర్‌ల మాయాజాలం 


విశాలాంధ్ర బ్యూరో -విశాఖపట్నం: విశాఖలో పేదల జీ | స! క్రితం నుంచి మత్యకారులు అక్కడ నివాసం ఉంటున్నారు. 
నివాసం ఉండే అధిక విలువ కలిగిన మురికివాడ | » * 5 jn ఇటీవల ఆ భూములు తమవంటూ రాణి సాహెబ్‌ వాద్వాన్‌ 
ప్రాంతాలను తమ ఆస్తులుగా చిత్రీకరిస్తూ వాటికీ పరిహారం నానన నను వలం సర్‌ 71 వారసులు తెరపైకి వచ్చారు. పెదజాలరిపేట మొత్తం 38 


కింద టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాలని తెర వెనక వైసీపీ నేతల 
తాపత్రయం అధికమైంది. చక్రం తిప్పుతున్న నేతలు కోట్లాది 
రూపాయల లబ్ది పొందేందుకు పన్నాగం పన్నుతున్నారు. 
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల్లో (ప్రధానంగా 
రోడ్ల విస్తరణ కోసం ప్రైవేటు భూమిని ప్రభుత్వం తీసుకుంటే 
నష్టపోయిన యజమానికి పరిహారం క్రింద టీడీఆర్‌ బాండ్లు 
ఇస్తారు. అది అక్కడి భూమి విలువకు రెట్టింపు ఉంటుంది. 
ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు రెట్లు ఇస్తున్నారు. టీడీఆర్‌ను 
పొందినవారు ఇతరులకు వాటిని అమ్ముకోవచ్చు. టీడీఆర్‌ను 
రాష్టంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మూడు, 
నాలుగు అంతస్తులకే నిర్మాణ అనుమతులు ఉన్న భవనానికి 
అదనంగా మరిన్ని అంతస్తులు వేసుకోవడానికి టీడీఆర్‌లు 
ఉపయోగపడతాయి. వీటి విలువ బిల్డర్లకే బాగా తెలుస్తుంది. 
హాట్‌ కేకుల్లా టీడీఆర్‌లు కొనుగోలు చేస్తున్న బిల్డర్లు తమ 
అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతులు పొందుతున్నారు. 
మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను కూడా వారే తమకు అనుకూలంగా 
మార్చుకోవడం, నూతనంగా చేర్చించుకోవడంతో సామాన్య 
ప్రజలు కొనుగోలు చేసే స్థలాలకు తీవ్ర ఇబ్బందులు 
ఎదురవుతున్నాయి. ఇప్పుడు విశాఖలో _ టీడీఆర్‌ల 
కుంభకోణమే హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక్క విశాఖలోనే 
వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరుగుతుండగా రాష్ట్రంలో 
ముఖ్య పట్టణలైనా విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, 
కాకినాడ, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, 
తణుకు, తాడేపల్లిగూడెం వంటి మున్సిపల్‌ కార్పొరేషన్లలో 
టీడీఆర్‌ల దందా యదేచ్చగా సాగుతోందని విమర్శలు 
వెలువెత్తుతున్నాయి. _ ఇప్పటికే రాష్ట్రంలో తణుకు, 
తాడేపల్లిగూడెంలో రోడ్ల విస్తరణ పేరుతో వేల కోట్లు 
టీడీఆర్‌లు వైసీపీ నేతలు కొట్టేసారని కోర్టులో కేసులు 
నడుస్తున్నాయి. తణుకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు 
చేసిన టీడీఆర్‌లు చెల్లుబాటు కాక, కోర్టు వివాదాల్లో 
ఉండడంతో అనేకమంది బిల్డర్లు అప్పుల పాలయ్యారు. తమ 
ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడంతో తీవ్రంగా నష్ట 
పోయారు. కొంతమంది బడా నేతలు రోడ్డు డెవలప్‌మెంట్‌ 
ప్లాన్‌ (ఆర్టీపీ) చూపి టీడీఆర్‌లు అడ్డదారిలో కొట్టేస్తున్నారు. 

ఇప్పటికే గడచిన నాలుగేళ్లలో విశాఖపట్నంలో 
వైసీపీ నేతలు బెదిరించి అనేక మంది భూములు 
లాక్కున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భయపెట్టి 
ప్రాజెక్టులు హస్తగతం చేసుకుంటున్నారని, దశాబ్దాలుగా 


విశాలాంధ్ర-విజయవాడ: విజయవాడ 
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్ణామల్లేశ్వరస్వామి దేవస్థానంలో 
దసరా శరన్నవ రాత్రులు ఆదివారం అత్యంత వైభవంగా 
ప్రారంభమ య్యాయి. అమ్మవారి అలంకరణ, ఇతర 
వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటల 
నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలుత 
గవర్నర్‌ అబ్బుల్‌ నజీర్‌ దంపతులు బాలా త్రిపుర 
సుందరిదేవి అలంకారంలో అమ్మవారిని 
దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణతో 
పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ 
ఢిల్లీరావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి 
కెఎస్‌.రామారావు, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి 


కూచిపూడి నాట్యాన్ని 


వివాదాల్లో ఉన్న దసపల్లా భూములను ప్రభుత్వ నిషేధ 
జాబితా నుంచి తప్పించి అస్మదీయులకు ఇప్పించేశారు. 
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికే గండి కొడుతూ 


టీడీఆర్‌ రూపంలో వేల కోట్ల రూపాయలు 
కొల్లగొడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం పేదలు నివాసం 
ఏర్పాటు చేసుకున్న కాలనీలను ఎంచుకుని, ఆ భూముల 
వారసులు, హక్కుదారులం అంటూ కొంతమందిని ఇప్పుడు 
తెరపైకి తీసుకువచ్చి, వారితో మహా విశాఖ నగర పాలక 
సంస్థ (జీవీఎంసీ) కు టీడీఆర్‌ (ట్రాన్సఫర్‌ ఆఫ్‌ డెవలప్‌ 
రైట్స్‌) కోసం దరఖాస్తు చేయిస్తున్నారు. వాటిపై 
ఆగమేఘాలపై సర్వే చేయించి, టీడీఆర్‌లు ఇచ్చేందుకు 
'ఫైళ్లను అమరావతికి పంపుతున్నారు. అమరావతిలో రాష్ట 
పట్టణ పురపాలక శాఖలో ఒక ఉన్నతాధికారి, టౌన్‌ ప్లానింగ్‌ 
విభాగంలో ఒక ఉన్నతాధికారి వీరితో కుమ్మక్కై ఆగమేఘాల 
మీద టీడీఆర్‌లు ఇవ్వాలని సిఫారసు చేయడం అనేక 
అనుమానాలకు తావిస్తోంది. అనేకమంది టౌన్‌ ప్లానింగ్‌ 
అధికారులు అదడ్దుగోలుగా టీడీఆర్‌లు ఇవ్వలేమని 
చెబుతున్నప్పటికీ ఉన్నతాధికారుల ఒత్తిడి అధికం కావడంతో 
సెలవుపై వెళ్లిపోతున్నారు. ఇవన్నీ భవన నిర్మాణ రంగంలో 
పేరుమోసిన వైసీపీ నాయకులు చేయిస్తున్నారని, వారికి 
సీఎం కార్యాలయం సహకరిస్తోందని ప్రచారం సాగుతోంది. 
విశాఖలోని సీతమ్మధారలో కొండ సమీపంలో 
ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీకి కొన్ని 
దశాబ్దాల క్రితం 3.11 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో 
ఇంకా సొసైటీ సభ్యులు గృహాలు నిర్మించుకోకపోవడంతో 
పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని (ఏఎస్‌ఆర్‌ నగర్‌)గా 
ఉంటున్నారు. సొసైటీ కార్యవర్గం వారిని ఖాళీ 


చేయవలసిందిగా కోరినప్పుడు పునరావాసం కల్పిస్తే 
వెళ్లిపోవడానికి ఆసక్తి చూపారు. కానీ కార్యవర్గం ముందుకు 
రాలేదు. జీవీఎంసీపై సొసైటీ కోర్టులో కేసు వేసింది. దీనిపై 
2016 లో హైకోర్టు స్పష్టమైన తీర్చు ఇచ్చింది. 
ఆక్రమణదారులను చేయించి ఆ భూమిని సొసైటీకి 
అప్పగించాలని ఆదేశించింది. అయితే జీవీఎంసీ వారికి 
నోటీసులు ఇచ్చి వదిలేసింది. ఈ క్రమంలో అధికార పార్టీకి 
చెందిన నాయకుడు ఒకరు ఆ భూములపై టీడీఆర్‌ 
తీసుకోవడానికి రంగంలోకి దిగారు. సొసైటీ కార్యవర్గంలో 
కీలకమైన వ్యక్తిని కలిసి భారీ ఆఫర్‌ చేసినట్లు సమాచారం. 
ఏఎస్‌ఆర్‌ నగర్‌ ఇప్పుడు ఖాళీ చేయించడం కుదరనందున 
దానికి బదులుగా టీడీఆర్‌ ఇస్తే చాలని ఒక లేఖ జీవీఎంసీకి 
రాశారు. అడిగిందే తడువుగా జీవీఎంసీ అధికారులు సర్వే 
చేయించి, ఈ ఏడాది మే నెలలో జిల్లా కలెక్టర్‌కు 
పంపించారు. ఆయన దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. 
పురపాలక శాఖ ఉన్నతాధికారుల అనుమతి పూర్తి కావడంతో 
టీడీఆర్‌ జారీకి ఆమోదం లభించినట్లు సమాచారం. ఈ 
నేపథ్యంలో 14వ వార్డు పరిధిలోని ఏఎస్‌ఆర్‌ నగర్‌ను 
మురికివాడగా నోటిపై చేసి, అభివృద్ధి చేసే అంశాన్ని ఈనెల 
19న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం 
కోసం పెట్టారు. మురికివాడగా గుర్తిస్తే దాన్ని జీవీఎంసీ 
అభివృద్ధి చేయవలసి ఉంటుంది. అందువల్ల ఆ సొసైటీకి 
వేరొక స్థలం లేదా టీడీఆర్‌ ఇవ్వాలని, ఇప్పుడు వారు 
నాలుగు రెట్లు కోరుతున్నారు. దాని విలువ సుమారు 
రూ.1,000 కోట్లు ఉంటుందని, దీనిపై కౌన్సిల్‌ 
నమావేశంలో విపక్షాలు చర్చకు సన్నద్ధమవుతున్నాయి. 
సముద్రతీరాన్ని అనుకొని పెదజాలరిపేట ఉంది. వందేళ్ల 


ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు 


* ఎడిటర్‌, సిబ్బందిని తక్షణమే విడుదల 


చేయాలి: సివికస్‌ డిమాండ్‌ 
న్యూదిల్లీ: స్వతంత్ర మీడియా అణచివేత చర్యలపై 
భారత్‌ వెనుక్కు తగ్గాల్సిందేనని అంతర్జాతీయ పౌర 
సమాజ కూటమి “సివికస్‌' స్పష్టంచేసింది. పత్రికా 
స్వేచ్ళపై దాడులను ఆక్షేపించింది. న్యూస్‌క్లిక్‌కు ఊరట 
కోసం పదివేల పౌర సమాజ సంఘాల కూటమిగా 


తొలి దర్శనం చేసుకున్న 
గవర్నర్‌ 
కిటకిటలాడిన క్యూలైన్లు 
రాంబాబు గవర్నర్‌ను 
అంతరాలయంలోకి తొడ్మొని 


వెళ్లారు. దర్శనానంతరం వేద 
పండితులు ఆశ్వీర్వదించిన 


ఎకరాలు తమదేనని, అందులో 20 ఎకరాలకు టీడీఆర్‌ 
ఇవ్వాలని దరఖాస్తు చేశారు. దాని విలువ రూ.2,800 
కోట్లుగా నిర్ధారించి జీవీఎంసీ అధికారులు పైల్‌ అమరావతికి 
పంపించారు. నౌరోజీ రోడ్డులో సీఎంఆర్‌ గోదాం వెనుక 
సుమారు 70 సెంట్ల స్థలాన్ని పేదలు ఆక్రమించుకుని కొన్ని 
దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. దానిని 
వెంకటపతిరాజు నగర్‌గా పిలుస్తారు. ఆ స్థలం తమదంటూ 
కొందరిని తెరపైకి తీసు కువచ్చి ఇప్పుడు టీడీఆర్‌ కోసం 
దరఖాస్తు చేయించారు. దీనికి రూ.100 కోట్ల విలువైన 
టీడీఆర్‌ ఇస్తున్నట్లు సమాచారం. సిరివురం నుంచి సంపత్‌ 
వినాయక గుడి రోడ్డులో సీబీసీఎన్‌సీ స్థలాన్ని విశాఖ 
ఎంపీ బినామీ పేరుతో కాజేసి రూ.63 కోట్ల టీడీఆర్‌లు 
పొందారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన విశాఖ 
పర్యటనలో ఆరోపించిన విషయం తెలిసిందే. మధురవాడ 
శివారులోని బక్కన్నపాలెంలో 15 ఏళ్ల క్రితం రహదారి 
నిర్మించారు. అక్కడ సర్వే నంబరు 2లో తమది రెండు 
ఎకరాల భూమి పోయిందని పేర్కొంటూ టీడీఆర్‌కు ఒక 
వ్యక్తి దరఖాస్తు చేయగా, రూ.100 కోట్ల విలువైన 
పత్రాలు ఇవ్వడానికి జీవీఎంసీ ఉన్నతాధికారులే అక్కడ 
సర్వేకు వెళ్లి వచ్చారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేత 
ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏదైనా స్థలంలో 14 
ఏళ్లకు పైగా నివాసం ఉంటే వారికే సర్వ హక్కులు 
సంక్రమిస్తాయని చట్టం చెబుతున్నా అధికారులు వాటీని 
పక్కనపెట్టి నేతల ఒత్తిడికి తలొగ్గి టీడీఆర్‌ బాండ్లు 
ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వారే పన్నులు 
చెల్లిస్తున్నారు. వారసులం అంటూ ఇప్పుడు ఎవరో వస్తే 
హక్కు పత్రాలను పూర్తిగా నిర్ధారించుకోకుండా అడిగిన 


వైవీకే సోదరి వెంకట్రామమ్మ కన్నుమూత 


విశాలాంధ్ర-హైదరాబాద్‌: నాటి రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమానికి 
కోటలుగా పేరొందిన ప్రాంతాల్లో ఒకటైన కృష్ణాజిల్లా గన్నవరం తాలుకా 
పెద్దఅవుటుపల్లి గ్రామంలో జన్మించిన వెంకట్రామమ్మ (101) ఆదివారం 
ఇక్కడి కొండాపూర్‌లోని సీఆర్‌ఫౌండేషన్‌ వృద్దాశ్రమంలో కన్నుమూశారు. 
ఆమె సుదీర్ణకాలంగా సీఆర్‌ ఫౌండేషన్‌ వృద్దాశ్రమంలో నివసిస్తున్నారు. 
యార్లగడ్డ కోటయ్య, నానమ్మ దంపతుల సంతానమైన వెంకట్రామమ్మ 
పాలడుగు సూర్యనారాయణ సతీమణి. సీపీఐ సీనియర్‌ 
నాయకుడైన వైవీ కృష్ణారావు (వైవీకే)కు స్వయానా సోదరి. తన 
అరుగురి సంతానాన్ని అభ్యుదయ భావాలతో పెంచి పెద్ద చేశారు. 
వామపక్ష ఉద్యమ బాటలో పయనించిన వారి చిన్నకొడుకు పాలడుగు 
రామకృష్ణ అతి చిన్న వయసులోనే అమరుడయ్యాడు. నిండు నూరేళ్లు 
జీవిస్తానన్న తన నమ్మకం వమ్ము కాకుండా, తన తరువాత నాలుగు 
తరాల వారిని చూసి ఈ నెల 10వ తేదీన ఆమె వందో పుట్టినరోజు 
జరుపుకున్నారు. సీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె 
నారాయణ, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శి 
చెన్నమనేని వెంకటేశ్వర రావు, కోశాధికారి చెన్నకేశవరావు, ప్రముఖ 
హృద్రోగ వైద్యులు డాక్టర్‌ డీఎన్‌కుమార్‌, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డా. 
ప్రతిభ తదితరులు వెంకట్రామమ్మ భౌతికకాయాన్ని సందర్శించి 
(శ్రద్దాంజలి ఘటించారు. సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షులు సురవరం 
సుధాకర్‌ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి కూనంనేని 
సాంబశివరావు తదితరులు వెంకటరామమ్మ మృతికి ప్రగాఢ 
సంతాపాన్ని తెలిపారు.ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టూట్‌కు, 
భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజికి అందజేశారు. 


వన్నీ ఇవ్వడానికి జీవీఎంసీ అధికారులు సిద్ధమైపో 
తున్నారు. ఏఎస్‌ఆర్‌ నగర్‌ ఆక్రమణలు తొలగించి ఆ 
భూమి సొసైటీకి అప్పగించవచ్చు. కానీ ఆ పని చేయ 
కుండా, కనీసం అది జీవీఎంసీ గుర్తించిన మురికివాడల్లో 
కూడా లేకపోయినా దానికి టీడీఆర్‌ ఇవ్వడానికి 
సన్నాహాలు చేస్తున్నారు. _ జీవీఎంసీలో 734 
మురికివాడలను గతంలో అధికారులు గుర్తించారు. 
అందులో అనేక మురికివాడలను స్మార్ట్‌ సిటీ కింద అభివృ 
చేస్తున్నారు. విశాఖలో కబ్బాలకు భూములు లేకపోవడం 
ఇప్పుడు టీడీఆర్‌లపై కొత్త దందా ప్రారంభించారని 
విశాఖలో విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 


అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని గవర్నర్‌ 
దంపతులకు అందజేశారు. మొదటి రోజు అమ్మవారిని 
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, రవాణా శాఖ 
మంత్రి పినిపే విశ్వరూప్‌, దేవాదాయ శాఖ మంత్రి 
కొట్టు సత్యనారాయణ, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు 
మల్లాది విష్ణు, శారదా పీఠాధిపతి స్వరూపానంద 
సరస్వతి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఫైబర్‌నెట్‌ 
కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. గౌతమ్‌రెడ్డి, విజయవాడ నగర 
మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా 
తదితరులు దర్శించుకున్నారు. తొలిరోజు సెలవు దినం 
కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూలైన్లు 
కిటకిటలాడాయి. 


స్వతంత్ర మీడియా అణచివేత వద్దు 


* న్యూస్‌క్లిక్‌పై ఆరోపణలు కొట్టివేయాలి 


శ్రీశెలంలో వైభవంగా దసరా ఉత్సవాలు 


విశాలాంధ్ర- 
శీశైలం : 
శ్రీశైలం క్షేత్రంలో 
దసరా ఉత్సవాలు 
వైభవంగా 
ప్రారంభమ 
య్యాయి. = 
ఆదివారం - వై 
ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల 
ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక వేద పండితులు ప్రత్యేక 
పూజలు నిర్వహించారు. మొదటి రోజు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శైల 
పుత్రి అలంకారం చేశారు. కాగా, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి 
అమ్మవార్ల ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. ఈ 
సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేసిన జానపద విన్యాసాలు భక్తులను 
ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యుద్దీపకాంతులు, కోలాటాలు, కళాకారుల 
విన్యాసాల నడుమ గ్రామోత్సవం వైభవంగా ముందుకు సాగింది. పది 
రోజుల పాటు ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని 
ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో 
కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దంపతులు, ఆలయ ధర్మకర్తల మండల 
చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, 
ఆలయ అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 


సివికన్‌ ప్రతినిధి డేవిడ్‌ కోడె డిమాండ్‌ చేశారు. గతంలోనూ ఉపా 
చట్టాన్ని భారతీయ అధికారులు దుర్వినియోగించడాన్ని సివికస్‌ తీవ్రంగా 
పరిగణించింది. ప్రస్తుతం న్యూస్‌క్లిక్‌పై ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని 
తప్పుపట్టింది. స్వతంత్ర మీడియా అణచివేత ద్వారా భారత్‌లో పౌర 
సమాజ పరిధి తగ్గితోందని డేవిడ్‌ కోడె అభిప్రాయపడ్డారు. ఉపా వంటి 


సంపాదకులు, సిబ్బందిని చట్టాలను కార్యకర్తలు, జర్నలిస్టుల అణచివేతకు దుర్వినియోగించడాన్ని 
విడిచి పెట్టాలని డిమాండ్‌ మానుకోవాలని భారత్‌కు సూచించారు. అంతర్జాతీయ మానవహక్కుల 
చేసింది. చట్టవ్యతిరేక చట్టాలు, ప్రమాణాలకు కట్టుబడాలని స్పష్టంచేశారు. కాగా, అక్టోబరు 


చర్యలు 
ఖండించింది. 


కార్యకలాపాల నిరోధక చట్టం 
(ఉపా) కింద వార్తాసంస్థపై 
తీసుకోవడాన్ని 

న్యూస్‌క్లిక్‌ 
ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ 
పురకాయస్థ, హెచ్‌ఆర్‌ హెడ్‌ 
అమిత్‌ చక్రవర్తిని ఉగ్రవాద 


శిన న్యూస్‌క్లిక్‌పై పోలీసులు దాడి చేశారు. జర్నలిస్టుల నుంచి ఫోన్లు, 
లాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్మ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 46 మంది 
పాత్రికేయులను విచారించారు. 2020 దిల్లీ అల్లర్లు, రైతుల ఉద్యమం, 
కోవిడ్‌ సంక్షోభం గురించి ప్రశ్నించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం 
ఆధారంగా న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదైంది. అమెరికా సంపన్నుడు ద్వారా 
చైనా నుంచి నిధులు సేకరిస్తున్నట్లు న్యూస్‌క్లిక్‌ పై ఆరోపణలు ఉన్నాయి. 
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం గురించి బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే 
లోక్‌సభలో 


“సివికన్‌' గళమెత్తింది. వార్తాసంస్థపై ఉపా చట్టం కింద 
చర్యలు తీసుకొని దాని గొంతు నొక్కేసేందుకు యత్నించడం, స్వతంత్ర 
మీడియాను వేధించడం వంటివి తక్షణమే ఆపేయాలని భారత 
ప్రభుత్వానికి సూచించింది. న్యూస్‌క్లిక్‌పై ఆరోపణలను కొట్టివేసి సంస్థ 


నేరాల కింద అరెస్టు చేయడం, 
న్యూస్‌క్లిక్‌తో సంబంధమున్న వారి ఇళ్లతో సహా 70 చోట్ల సోదాలు 
నిర్వహించడంపై స్పందించింది. పురకాయస్థ, చక్రవర్తిని తక్షణమే 
విడుదల చేయాలని, న్యూస్‌క్లిక్‌పై అన్ని ఆరోపణలను కొట్టివేయాలని 


ప్రస్తావించారు. భారత్‌ వ్యతిరేక వాతావరణాన్ని 
సృష్టించేందుకు చైనా నుంచి నిధులను న్యూస్‌క్లిక్‌తో పాటు రాహుల్‌ 
గాంధీ వంటి కాంగ్రెస్‌ అగ్రనేతలు పొందినట్లు ఆరోపించారు. సంస్థ 
సిబ్బందిపై మోపిన ఆరోపణల మీద స్పష్టతలేదు. 


విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు చినసత్యం 


విశాలాంధ్ర-కూచిపూడి: కూచిపూడినాట్యాన్ని నన్నారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూచి 


ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు వెంపటి 
చినసత్యం అని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి 
ఆర్కే రోజా కొనియాడారు. సాంస్కృతికశాఖ 
అధ్వర్యాన కృష్ణాజిల్లా కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర 
యోగి నాట్యకళాపీఠంలో ఆదివారం పద్మభూషణ్‌ 
దాక్టర్‌ వెంపటి జనసత్యం జయంతిని ఘనంగా 
నిర్వహించారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మె 
ల్యే కైలే అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్ర 
మంలో ముఖ్య అతిథిగా మంత్రి ఆర్కే రోజా 
మాట్లాడుతూ తెలుగు గడ్డపై పుట్టిన కూచిపూడి 
నాట్యాన్ని ఎంతోమంది అభ్యసించి విదేశాలలో 
సైతం ప్రచారం చేస్తున్నారంటే చిన్న సత్యం 
మాస్టారే కారణమన్నారు. _ ప్రస్తుతం ఆయన 
భౌతికంగా మన మధ్య లేకపోయినా కూచిపూడి 
నాట్యం ద్వారా అందరి హృదయాల్లోనూ చిరసా 
యిగా చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. 
ప్రతి ఒక్క విద్యార్థి కూచిపూడి నాట్యాన్ని పట్టు 
దలతో అభ్యసించాలని కోరారు. సినీ ప్రముఖులు 
వైజయంతి మాల, హేమమాలిని, మంజు భార్గవి, 
చంద్రకళ, ప్రభ తదితరులే కాకుండా వేలాదిమంది 
కష్టపడి ఆయన వద్ద నాట్యాన్ని అభ్యసించారన్నారు. 
2011లో 1800 మంది కళాకారులతో ఏక 
కాలంలో బృంద నాట్యాన్ని ప్రదర్శింపజేసి రికార్డు 
నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 
కూచిపూడి నాట్యాన్ని ప్రతి ఒక్కరు అభ్యసించి 
సాంస్కృతిక , సాంప్రదాయాలను పరిరక్షించు 
కోవాలని సూచించారు. పామర్రుశాసనసభ్యులు 
అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ కూచిపూడి నాట్యం 


పూడిలో ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని 
మంత్రి రోజాను సభాముఖంగా కోరారు. గౌరవ 
అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ 
మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ సాంప్రదాయ 
కళ అయిన కూచిపూడిని ప్రపంచ స్థాయికి 
తీసుకెళ్లిన వెంపటి చినసత్యం జయంతిని ఆయన 
పుట్టిన గడ్డపై జరపడం ముదాహవమన్నారు. జిల్లా 
కలెక్టర్‌ ఈ రాజాబాబు మాట్లాడుతూ కూచిపూడి 
నాట్యం కనుమరుగవుతున్న సమయంలో 
వెంపటిచినసత్యం చేసిన కృషితో నేడు దశ దిశలా 
వ్యాపించిందని శ్లాఘించారు. “సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌” 
నిర్వాహకురాలు భావన పెదట్రోలు, నాట్యాచార్యులు 
ఘంటసాల పవన్‌ కుమార్‌ వ్యాఖ్యాతలుగా 
వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత 
నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజుభార్గవి, 
వంగపండు ఉష్క భారతి, గ్రామ సర్బంచ్‌ కొండవీటి 
వెంకటరమణ విజయలక్ష్మి, ఎంపీపీ కొండేటి ఇందిర, 
రాజులపాటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. 
మంజుభార్గవికి వెంపటి చినసత్యం జీవన 
సాఫల్య పురస్కారం 

డాక్టర్‌ వెంపటి చినసత్యం జీవన సాఫల్య 
పురస్మారాన్ని కేంద్ర సంగీత నాటక అకాడమీ 
అవార్డు గ్రహీత, నాట్య కళాకారిణి మంజు భార్గవికి 
సాంస్కృతికశాఖమంత్రి ఆర్కే రోజా అందజేశారు. 
ఈ అవార్డు ద్వారా రూ.2 లక్షల నగదు, శాలువా, 
జ్ఞాపిక, నూతన వస్ర్తాలను అందజేసి ఘనంగా 
సత్కరించారు. అదేవిధంగా సేవ్‌.కూచిపూడి ఆర్టిస్ట్స్‌ 
తరపున సిద్ధేంద్ర యోగి పురస్కారాన్ని 


ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంపొందడానికి కారకు 
లైన మాస్టారు చిన సత్యం జన్మస్థలం కూచిపూడి 
అని, జాతీయ జెండా రూపకల్పన చేసిన 
మహనీయులు పింగళి వెంకయ్య జన్మస్థలం భట్ల 
పెనుమర్రు అని... ఈ రెండు గ్రామాలు కలిగి 
ఉన్న పామర్రు నియోజకవర్గానికి తాను ప్రాతి 
నిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా 


ప్రధానాచార్యులు డాక్టర్‌ రామలింగ శాస్త్రి, పద్మశ్రీ 
డాక్టర్‌ శోభనాయుడు అవార్డును నాట్య దిగ్గజం 
డాక్టర్‌ వేదాంతం రాధేశ్యామ్‌కు, వెంపటి 
చినసత్యం పురస్కారాన్ని కలైమామణి మాధవ 
పెద్దిమూర్తి, లంకా అన్నపూర్ణ పురస్కారాన్ని పార్వతి 
రామచంద్రన్‌, వెంపటి వెంకట్‌ పురస్కారాన్ని 
పఠాన్‌ మొహిద్దిన్‌ ఖాన్‌కు అందజేశారు. 


ప్రపంచకప్‌లో అఫ్లాన్‌ సంచలనం 


జగజ్జేత ఇంగ్లండ్‌పై 
చారిత్రక విజయం 


న్యూదిల్లీ: వన్దే ప్రపంచకప్‌ 
2023లో సంచలనం నమోదైంది. 
ఆదివారం జరిగిన లీగ్‌ పోరులో 
అప్లానిస్ట్థాన్‌ జట్టు ఘన విజయం 
సాధించింది. జగజ్జేత ఇంగ్లండ్‌కు 
పసికూన అప్లాన్‌ షాకిచ్చింది. 69 
పరుగులు తేడాతో ఓడించింది. టాస్‌ 
ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన 
అఫ్లాన్‌ 49.5 ఓవర్లలో 284 
పరుగులకు ఆలౌట్‌ కాగా... 
అనంతరం 285 పరుగుల 
లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 40.3 ఓవర్లలో 215 
పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లను అఫ్లాన్‌ 
బౌలర్లు బెంబేలెత్తించారు. హ్యారీ బ్రూక్‌ 66 టాప్‌ 
స్మోరర్‌గా నిలిచాడు. ఆ తర్వా త డేవిడ్‌ మలాన్‌(32) 
ఒక్కడే పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా 
విఫలమవ్వగా.. చివర్లో వచ్చిన అదిల్‌ రషీద్‌(20), మార్క్‌ 
వుడ్‌(18), రిస్‌ టోప్లీ(ఫ్లే15) స్కోరు బోర్డును కాస్త 
ముందుకు తీసుకెళ్లారు. అష్టాన్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ 
రెహ్మాన్‌ (10-1-51-3) ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను 
దారుణంగా దెబ్బ కొట్టాడు. ఆ తర్వా త మొహమ్మద్‌ నబీ 
(6-0-16-2), రషీద్‌ ఖాన్‌ (9.3-1-37-3), నవీన్‌ ఉల్‌ 
హాక్‌ (6-1-44-1), ఫజల్‌ హక్‌ ఫారూఖీ (7-0-50-1) 
కూడా వరుసగా వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను చతికిల పడేలా 
చేశారు. ఇకపోతే తొలుత బ్యాటింగ్‌ చేసిన అష్టాన్‌ జట్టులో 
ఓపెనర్‌ రెహ్మ నుల్లా గుర్భాజ్‌ (80; 57 బంతుల్లో 8 
ఫోర్లు, 4 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. మిడిల్‌ ఆర్డర్‌ 


బ్యాటర్‌ ఇక్రమ్‌ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) 
అర్థ సెంచరీ బాదాడు. చివర్లో ముజిబుర్‌ రెహ్మన్‌ (28; 16 
బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. 
ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 3, మార్క్‌ వుడ్‌ 2, 
లివింగ్‌ స్టోన్‌, జోరూట్‌ టాప్లీ ఒక్కో వికెట్‌ తీశారు. 
ప్రపంచకప్‌లో రెండో విజయం.. 

అఫ్గానిస్తాన్‌ 2015 ఎడిషన్‌తో వన్దే ప్రపంచకప్‌లోకి 
అరంగేట్రం చేసింది. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 
ఒక్కటే 

విజయం సాధించింది. అది కూడా స్మాట్లాండ్‌పై. ఆ 
తర్వా త 2019 ఎడిషన్లో 9 మ్యాచులు ఆడినా ఒక్క 
మ్యాచ్‌లోనూ విజయం దక్కిం చుకోలేకపోయింది. ప్రస్తుత 
ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన 
అఫ్లానిస్తాన్‌. ... ఇప్పుడు డిఫెండింగ్‌ చాంపియన్‌పై 
చారిత్రక విజయాన్ని అందుకుని... ప్రపంచకప్‌లో రెండో 
విజయాన్ని నమోదు చేసింది. 


అందుకే అంపైర్‌కు కండలు చూపించా: రోహిత్‌ 
అహ్మదాబాద్‌: ఫీల్డ్‌ అంపైర్‌ 


అడగడంతోనే కండలు చూపిం చానని 
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 
తెలిపాడు. వన్దే ప్రపంచకప్‌ 2028లో 
భాగంగా పాకిస్తాన్‌ శనివారం జరిగిన 
మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(63 బంతుల్లో 
6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) విధ్వంసకర 
బ్యాటింగ్‌తో టీమిండియా విజయం 
సులువైంది. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్పేర్‌ లెగ్‌, వైడ్‌ లాంగాన్‌, మిడాన్‌, కవర్స్‌, స్పేర్‌ లెగ్‌, డీప్‌ 
మిడ్‌ వికెట్‌... దిశల్లో రోహిత్‌ శర్మ బాదిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి. విధ్వంసకర 
బ్యాటింగ్‌తో 36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ అనంతరం 
అంపైర్‌కు కండలు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. నవ్వుతూ అంపైర్‌కు కండలు 
చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌ అనంతరం ఇదే విషయంపై వైస్‌ కెప్టెన్‌ 
హార్దిక్‌ పాండ్యా ప్రశ్నించగా... రోహిత్‌ శర్మ అసలు కారణాన్ని వెల్లడించాడు. “భారీ 
సిక్సర్లను చూసి ఆశ్చర్యపోయిన అంపైర్‌.. ఇంత అలవోకగా ఎలా కొడుతున్నావని 
అడిగాడు. నీ బ్యాట్‌లో ఏం ఉందని పరిశీలించాడు. ఇందులో ఏమో ఉందని 
సందేహించాడు. నేను వెంటే బ్యాట్‌లో ఏం లేదని నా కండ బలమని చెప్పాను'అని రోహిత్‌ 
శర్మ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 


ఫుట్‌బాల్‌ రాష్‌ఫోల్డ్‌ని చూశా అలా చేశా: బుమ్రా 


అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రాణిస్తున్నాడు. 
కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇటీవల 
అఫ్లానిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్‌మ్యాచ్‌లో బుమ్రా (4/39) అత్యుత్తమ ప్రదర్శన 
కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో అఫ్లాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదిని జెట్‌ చేసిన అనంతరం బుమ్రా 
సరికొత్తగా సంబరాలు చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు మార్మస్‌ రాష్‌ఫోల్డ్‌ను 
అనుకరించడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, 
వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పాక్‌తో మ్యాచ్‌లో “ప్లేయర్‌ ఆఫ్‌ ది 
మ్యాచ్‌గా అవార్డు అందుకున్న అనంతరం బుమ్రా మాట్లాడాడు. ఈ సందర్భంగా అఫ్లాన్‌తో 
మ్యాచ్‌లో మార్మన్‌ రాష్‌ఫోల్డ్‌ను అనుకరించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కొంతకాలం 
క్రితం రాష్‌ఫోర్ట్‌ ఇలా చేయడం తాను చూశానని, అఫ్లాన్‌తో మ్యాచ్‌లో ఆ విషయం గుర్తుకు 
రావడంతో అలా చేశానని బుమ్రా పేర్కొన్నాడు. 


Printed & published by Edupuganti Nageswara Rao on behalf of Visalaandhra Vignana Samithi, Printed at Visalaandhra Press, Chandram Buildings, Machavaram, Vijayawada, Andhra Pradesh. Published at Visalaandhra Vignana Samithi, 33-22-2, Visalaandhra Road, Chuttugunta, 
Vijayawada - 520004, Andhra Pradesh. EDITOR : R.V. RAMARAO. RNI No. 1138/57, Postal: Regd. No.VJA: VJ/042/2021-23, Phones : Editorial :2430220, Manager : 2431301, Fax No. 0866 2431780, E-Mail : ap.visalaandhra @ gmail.com. 


